కామౌారెడ్దె జల్లా 
సొహోత్వ చరిత్ర 


డాక్టర్‌ వి. శంకర్‌ 





క. తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 64 


“కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 
- దాక్టర్‌ వి.శంకర్‌ 


ప్రతులు : 1000 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : జూన్‌, 2019 


వెల : ₹ 60/- 


ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, హైదరాబాద్‌. 


ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ మరియు ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి 
హైదరాబాదు - 500 004. 
ఫోన్‌ : 040-29703142 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 
జ్ఞ జల్లా 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యంత్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
“జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, 
జీవన సరళిలో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే 
సాధారణాంశాలు కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉ 
న్నట్టై ప్రత్యేక సాహిత్య చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు 
సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర 
నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే 
ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు రాయించాలని నిర్ణయించి ప్రయత్నం 
ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి 
ప్రయత్నం కొంత మేరకు సఫలమైంది. 


సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయన మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లా 
భౌగోళిక స్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో ఆవిష్కారమౌత్తుది. 
సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని 
సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య 
చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా 
మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య 
చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా ఆవిష్మరించగలుగుతాయి. దానికి 
మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
02.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


4 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


కృతజ్ఞతలు 

తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున రాష్ట్రంలోని 31 జిల్లాల 
సాహిత్య చరిత్రల నిర్మాణానికి పూనుకోవడం, కొత్తగా ఏర్పడ్డ 
కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర రచన బాధ్యత నాకు 
అప్పగించినందుకు అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి గారికి, 
కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి గారికి హృదయపూర్వక 
ధన్యవాదాలు. 

ఈ పుస్తక రచనలలో తోడ్పాటు నందించిన ఇతర జిల్లాల సాహిత్య 
చరిత్రల రచయితలకు పేరు పేరున కృతజ్ఞతలు. 

గతంలో నేను రాసిన నిజామాబాదు జిల్లా కవిత్వం నుంచి 
అధికంగా సమాచారం తీసుకున్నాను. అదనపు వివరాలు 
అందించిన ప్రముఖ పరిశోధకులు డా.చాట్ల నర్సయ్య గారికి, 
తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా. వి. త్రివేణి 
గారికి, సహకరించిన కామారెడ్డి జిల్లా కవులు, రచయితలు, 
మిత్రులందరికీ ధన్యవాదాలు. 


- డా.వి.శంకర్‌ 


విషయక్రమం 


. జిల్లా భౌగోళిక, పాలనా స్వరూపము 
. చారిత్రక విశేషాలు 
. సాంస్కృతిక ప్రత్యేకతలు 
. ప్రాచీన సాహిత్యం 
. ఆధునిక సాహిత్యం 
1. నాటక, భక్తి సాహిత్యం 
. ఆధునిక పద్య కవులు 
. శతక సాహిత్యం 
. వచన కవితా వికాసం 
. కథ, నవలా సాహిత్యం 
. తెలంగాణ ఉద్యమ సాహిత్యం 
. విమర్శ, పరిశోధన 


6. సాహిత్య సంసలు 
థి 


లమ ౨ లలి ౯ 


ఎఎ రా ల(ం యమ ౨0 DMD 


ఉపయుక్త గ్రంథాలు 


కామారెడ్డి జిల్లా చిత్రపటం 


కామారెడ్డి జిల్లా పటము 





కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


1. కామారెడ్డి జిల్లా భౌగోళిక, పాలనా స్వరూపం 


కామారెడ్డి జిల్లా చారిత్రికంగా, భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకలు కలిగిన ప్రాంతం. 
ఒకవైపు మంజీరానది మరోవైపు పెద్దవాగు మధ్యలో గలగలా పారే వాగులు వంకలు, 
అక్కడక్కడా ఎత్తైన కొండలు, ఊరూరా చెరువులు, పచ్చదనం పరచుకున్నట్లుండే 
పల్లెలతో శోభాయమానంగా ఉంటుంది. విస్తారంగా పరుచుకున్న నల్లరేగడి నేలలు, 
పంటభూములు, చెరువులు కేంద్రంగా వర్ధిల్లిన స్వయంపోషకాలైన గ్రామాలు, లంబాడా, 
కాయస్థ లంబాడా అడవిబిడ్డల కోలాహలం, భిన్న జాతులు, మతాలు, కులాల సమ్మిళిత 
సహజీవనం, కౌలాస్‌ దుర్గం శతాబ్దాల ఘన చరిత్ర, దోమకొండ (భిక్కనూరు) సంస్థాన 
పాలకుల పరాక్రమం, సాహిత్యపోషణ, నిజాం నిర్మిత జలభాండం నిజాంసాగరం, 
మాల్తుమ్మెద విత్తనక్షేత్రం, అర్థ శతాబ్దకాలంగా విద్యాగంధాలు వెదజల్లుతున్న 
కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అస్తిత్వ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన చైతన్యం 
ఇవీ కామారెడ్డి ప్రత్యేకతను చాటిచెప్పే విశేషాలు. 

కామారెడ్డి ఒక జిల్లాగా 11-10-2016 నాడు అవతరించింది. అంతకు 
ముందు నిజామాబాదు జిల్లాలో భాగంగా ఉందేది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తర్వాత 
పాలనా నంస్మరణల్లో భాగంగా కొత్తగా 21 జిల్లాలతో 31 జిల్లాలుగా 
పునర్వవస్థీకరించినప్పుడు కామారెడ్డి జిల్లా రూపుదాల్చింది. 

ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, 2 
మున్సిపాలిటీలు (కామారెడ్డి, బాన్సువాడ), 473 రెవెన్యూ గ్రామాలు, తండాలను 
కూడా గ్రామపంచాయతీలుగా మార్చిన తర్వాత జిల్లాలో 526 గ్రామపంచాయతీలు 
ఉన్నాయి. 

3 రెవెన్యూ డివిజన్లు, వాటి పరిధిలోని మండలాలు ఈ విధంగా ఉన్నాయి. 


8 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


1. కామారెడ్డి- కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, సదాశివ 
నగర్‌ మరియు కొత్త మండలాలు బీబీపేట, రామారెడ్డి, రాజంపేట. మొత్తం 9 
మండలాలు. 
2. బాన్సువాడ- బాన్సువాడ, బీర్మూర్‌, బిచ్ముంద, జుక్కల్‌ మద్దూర్‌, నిజాంసాగర్‌, 
పిట్లం మరియు కొత్త మండలాలు నస్రుల్లాబాద్‌, పెద్ద కొడప్‌గల్‌. మొత్తం 9 
మండలాలు. 
3. ఎల్లారెడ్డి- ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట, లింగంపేట, గాంధారి. మొత్తం మండలాలు 
4. కామారెడ్డి జిల్లా విస్తీర్ణం 3,655 చ.కి.మీ. జనాభా 9,72,625. అందులో మహిళలు 
4,94,236 పురుషులు 4,78,389. గ్రామీణ జనాభా 8,49,003 కాగా పట్టణ 
జనాభా 1,23,622. అంటే కామారెడ్డి జిల్లాలో 87.29 శాతం గ్రామాల్లో 12.71 
శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు. ప్రీ పురుషుల నిష్పత్తి 941: 1000. అక్షరాస్యత 
56.51 శాతం. మహిళల్లో 46.13 పురుషుల్లో 67.37 

షెడ్యూల్డు కులాలు 1,53,302 (15.76%) షెడ్యూల్డు తెగలు 81,656 
(8.40%), మైనారిటీలు 1,05,442 (10.84%) (2011 జనాభా లెక్కలు) 
పట్టణ జనాభా 1,23,622 (12.71%), గ్రామీణ జనాభా 8,49,003 (87.29%) 

జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అవి-కామారెడ్డి, 
బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌. అలాగే ఒక పార్లమెంటరీ, ఒక శాసన మండలి 
నియోజక వర్గాలు ఉన్నాయి. 
నేపథ్యం 

కామారెడ్డి మొదటి పేరు కామిరెడ్డిపేట. ప్రజలు కామాడిప్యాట అని 
వ్యవహరించేవారు. నిజాం రికార్డులలో కామారెడ్డి పేట అని ఉండేది. అంతకు ముందు 
ఇప్పటి కామారెడ్డి తూర్పున వాగు ఒడ్డు ప్రాంతంలో కోడూరు పేరుతో చిన్న పల్లె ఉ 
ండేదట. కోడిచెరువు భూములు అని రెవెన్యూ రికార్డులలో ప్రస్తావన కూడా ఉన్నది. 
అంటే కోడూరు చెరువు ఉండేదని, దాని కింద ఉన్న పంటభూములే కోడూరు చెరువు 
భూములు అని తెలుస్తున్నది. 

పాత కామారెడ్డిలో కిష్టమ్మ గుడి అని ప్రాచీన ఆలయముంది. చక్కని 
శిల్పసంపదతో అలరారే గుడి అది. శత్రుసేనల దండయాత్రలో ధ్వంసమైనట్లు 
పాక్షికంగా శిథిలమైన స్థితిలో ఉంది. ఈ ఆలయ సమీపంలో కోడూరు హనుమాండ్లు 
పేరుతో చిన్న గుడి ఉంది. వీటన్నిటి ఆధారంగా కామారెడ్డి పేరుకు ముందు కోడూరు 
అనే పేరుతో ఇక్కడ ఒక ఊరు ఉండేదని తెలుస్తున్నది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 9 


అనంతరం 15 వ శతాబ్దంలో భిక్కనూరు కేంద్రంగా పాలించిన కామినేని 
వంశపాలకులలో రెండో కామిరెడ్డి ఈ గ్రామం పునరుద్ధరించాడు. ఆయన పేరు 
మీదుగా కామిరెడ్డి పేటగా వెలిసింది. తర్వాత కాలంలో కామిరెడ్డిపేట- కామారెడ్డి 
పేట- కామారెడ్డి పట్టణంగా మారిపోయింది. రైలు మార్గం, జాతీయ రహదారి రావడం, 
చుట్టు పక్క గ్రామాలకు కేంద్రంగా ఉండటంతో అన్ని రంగాలలో అభివృద్ది వేగంగా 
జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రంగా మరింత వేగంగా 
పురోగమిస్తున్నది. 
నైసర్గిక స్థితి 

భౌగోళికంగా కామారెడ్డి జిల్లా 18-19-07” ఉత్తర అక్షాంశాలు మరియు 
78-47-37” తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. జిల్లాకు సరిహద్దులుగా తూర్పున 
రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట జిల్లాలు, పడమర మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా 
కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలు, ఉత్తరాన నిజామాబాద్‌ జిల్లా, దక్షిణాన మెదక్‌, సంగారెడ్డి 
జిల్లాలు ఉన్నాయి. 

ఈ జిల్లాలో నైరుతి, ఈశాన్య బుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. 
జిల్లా సాధారణ వర్షపాతం 1040.6 మి.మీ. నైరుతి బుతుపవనాల వల్ల (జూన్‌ 
నుండి సెప్టెంబర్‌) 849.0 మి.మీ. ఈశాన్య బుతుపవనాల వల్ల (అక్టోబర్‌-డిసెంబర్‌) 
135.0 మి.మీ. మిగతా వర్షపాతం శీతాకాలంలో 19.6 మి.మీ. వేసవిలో 37.0 
మి.మీ. ఉంటుంది. 
సహజ వనరులు 

అడవి : కామారెడ్డి జిల్లాలో 2,03,091 ఎకరాల అటవీప్రాంతం ఉంది. ఇది 
జిల్లా వైశాల్యంలో 22.483 శాతం. బాన్సువాడ, ఎల్లారెడ్డి, కౌలాస్‌, లింగంపేట, 
పిట్లం వంటి ప్రాంతాల్లో చిక్కనైన అడవులున్నాయి. ఈ అడవుల్లో టేకు, పాలకొడిసె, 
చెన్నంగి, నల్లమద్ది, మర్రి, వెదురు జాతులకు చెందిన చెట్లున్నాయి. ఈ అడవుల 
నుంచి వచ్చే కలపతో పాటు బీడి ఆకులుగా వినియోగించే తునికి ఆకు వల్ల 
ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. జిల్లాలో సీతాఫలాలు కూడా అధికంగా 
లభిస్తాయి. 

నేలలు : జిల్లాలో నల్లరేగడి 80%, చెల్క నేలలు 70% విస్తీర్ణంలో ఉ 
న్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎర్రనేలలు, దుబ్బ చెల్మలు, మొరం భూములు కూడా ఉ 
న్నాయి. మద్నూరు, బాన్సువాడ ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు అధికంగా ఉండగా 
మిగతా ప్రాంతాల్లో చెల్క నేలలున్నాయి. తాడ్వాయి ప్రాంతంలో నల్లరాళ్లతో కూడిన 


10 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


గెలుసు భూములున్నాయి. సంతాయిపేట, లింగంపేట, గాంధారి, బాన్సువాడ 
పరిసరాల్లో పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తాయి. 

ఖనిజాలు : ఈ జిల్లాలో ఖనిజాలు స్వల్పంగా ఉన్నాయి. కొన్ని లేటరైట్‌ మరియు 
ఫెర్రోజినియస్‌ ప్రాంతాల్లో నాసిరకం ఇనుపఖనిజం లభిస్తుంది. 24%-35% 
అల్యూమినా గల అల్యూమినియం నిక్షేపాలు భిక్కనూరు మండలంలోని గుర్దకుంట, 
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లి గ్రామాల్లో లభిస్తున్నాయి. తిప్పాపూర్‌, భిక్కనూర్‌, 
కుప్రియాల్‌ ప్రాంతాల్లో సున్నపురాయి నిల్వలున్నాయి. భవన నిర్మాణాలకు 
అవసరమయ్యే గ్రానైటు, దక్కన్‌ పీఠభూమి శిలలు ఇక్కడ లభిస్తాయి. 
సాగునీటి వనరులు: 

జిల్లాలో ప్రవహించే ప్రధానమైన నది మంజీరా. ఇది మహారాష్ట్ర, కర్ణాటకల 
గుండా ప్రవహించి తెలంగాణలో సంగారెడ్డి, మెదక్‌ ల ద్వారా కామారెడ్డి జిల్లాలోకి 
అడుగుపెడుతుంది. మంజీరానదిపై నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. 1923 
లో నిర్మాణం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 29 టి.ఎం.సిలతో 2.75 లక్షల ఎకరాల 
ఆయకట్టును లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం 17 టి.ఎం.సి.ల నిల్వ 
సామర్థ్యం మాత్రమే ఉంది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా ఎల్లారెడ్డి, 
బాన్సువాడ డివిజన్లలో 31,524 ఎకరాలు సాగవుతుంది. 
1918లో నిర్మించిన పోచారం ప్రాజెక్టు కింద 10,500 ఎకరాల సాగుభూమి ఉంది. 
ఇది నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి ప్రాంత రైతులకు మేలుచేస్తున్న ప్రాజెక్టు. అలాగే కర్ణాటక 
రాష్ట్రం నుండి జుక్కల్‌ మండలంలో కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే కౌలాస్‌ నాలా 
మీద జుక్కల్‌ మరియు బిచ్చుంద మండలాలకు నీరిచ్చే ఉద్దేశంతో లింగంపల్లి, సవర్‌గావ్‌ 
(గ్రామాల వద్ద కౌలాస్‌ వాగుపై చిన్ననీటి పారుదల ప్రాజెక్టును నిర్మించారు. ఈ 
ప్రాజెక్టు కింద 9000 ఎకరాలు సాగవుతున్నది. 

ఇవి కాక లింగంపేట మీదుగా ప్రవహించే పెద్దవాగు, కళ్యాణి వాగు, భీమేశ్వర 
వాగు, ఎడ్లకట్ట వాగు, పాత బాన్సువాడ వాగు, కొల్లూరు వాగు, లొట్టివాగు, పల్వంచ 
వాగు వంటి వాగులు, ఒర్రెలు, కాలువలు, వాటిపై నిర్మించిన చెరువులు, కట్టుకాలువల 
ద్వారా కూడా చెప్పుకోదగిన స్థాయిలో భూమి సాగవుతున్నది. చెరువుల్లో బీబీపేట, 
కామారెడ్డి, ఎల్లారెడ్డి, టేకిర్యాల, కల్కి చెరువు, నల్లవాగు చెరువులు జిల్లాలో ముఖ్యమైనవి. 
వీటిలో కామారెడ్డి చెరువును తాగునీటి అవసరాలకు కేటాయించారు. 
100 ఎకరాలకు మించిన ఆయకట్టు గల చెరువులు 174 ఉండగా అంతకు తక్కువ 
ఆయకట్టు గలవి 1352 చెరువులున్నాయి. ఈ చెరువుల ద్వారా జిల్లాలో 72,007 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 11 


ఎకరాలు సాగవుతుంది. కాగా అంతకంటే ఎక్కువ భూమి 1,00,304 ఎకరాలు 
బోర్ల కింద సాగవుతున్నది. మిగతాది వర్షాధార సాగు. ప్రాజెక్టుల ద్వారా నీటి వసతి 
బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాలకు మాత్రమే ఉండగా, మిగతా ప్రాంతాలకు చెరువులు, 
బోరుబావులే ప్రధాన సాగునీటి వనరులని తెలుస్తున్నది. 

జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న, చెజకు, గోధుమ, పత్తి, మినుము, పెసరు, 
కంది ప్రధాన పంటలు. వీటితోపాటు కూరగాయలు కూడా కొన్ని ప్రాంతాల్లో 
పండిస్తారు. జిల్లాలో మొత్తం 3,60,240 ఎకరాల్లో పంటలు పండిస్తున్నట్లు అధికారుల 
లెక్కలు తెలుపుతున్నాయి. 

తెలంగాణలో వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన జిల్లాల్లో కామారెడ్డి కూడా 
ఒకటి. చెబికు పంటకు ప్రసిద్ధి చెందిన కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ వద్ద ఇందిరా 
షుగర్స్‌ మరియు అడ్లూర్‌ ఎల్లారెడ్డి వద్ద గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి. 
పౌట్టీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గస్థాయిలో ఉంది. బీడీల తయారీ కుటీర పరిశ్రమగా 
గుర్తింపు పొంది 50 వేలకు పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. 
విద్య 

కామారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 207 
ఉండగా, ప్రైవేటు యాజమాన్యంలో 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 
ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రభుత్వ రంగంలో 144, ప్రైవేటు రంగంలో 78 
ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 737 ప్రభుత్వం నడుపుతుండగా, ప్రైవేటు వారు 
16 నిర్వహిస్తున్నారు. రెసిడెన్సియల్‌ విధానంలో ప్రభుత్వం 17 కస్తూర్భా పాఠశాలలు, 
6 మాడల్‌ స్మూళ్లునడుపుతున్నది. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 
11, మైనారిటీ 1, గిరిజన గురుకుల పాఠశాలలు 4 పనిచేస్తున్నాయి. 

ఇక కామారెడ్డి జిల్లాలో 6 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌, 18 ప్రైవేటు డిగ్రీ 
కళాశాలలున్నాయి. అలాగే 16 ప్రభుత్వ, 22 (పైవేటు జూనియర్‌ కాలేజీలున్నాయి. 
ఒక ఎయిడెడ్‌, ఒక గిరిజన, 7 సాంఘిక సంక్షేమ, 5 మాడల్‌ జూనియర్‌ కాలేజీలు 
నడుస్తున్నాయి. 
రవాణా మార్గాలు 

జిల్లాకు నుంచి రాష్ట్ర రాజధానికి మూడు వైపులనుంచి రోడ్డు మార్గాలు, ఒక 
రైలు మార్గం ఉంది. రెండు జాతీయ రహదారులుండి జిల్లానుంచి సులభంగా 
హైదరాబాద్‌కు వెళ్లడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంతో అన్ని మండలాలు, 
గ్రామాలను కలుపుతూ రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. 


12 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


1. జాతీయ రహదారి - 44: జాతీయ రహదారుల సంస్థ నిర్వహించే ఈ 
నాలుగు లైన్ల రహదారి కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్‌ మండలంలోని దగ్గి నుంచి 
భిక్కనూరు మండలంలోని బస్వాపూర్‌ వరకు 46 కి.మీ. పొడవున్నది. ఈ రోడ్డు 
వెడల్పు 45 మీ. ఇది ఉత్తర-దక్షిణ భారతాన్ని కలుపుతుంది. ఈ జాతీయ రహదారి 
మొత్తం 3745 కి.మీ. లతో శ్రీనగర్‌ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ 
నగరాల గుండా సాగుతుంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి గుండా వెళ్తుంది. 

2. జాతీయ రహదారి - 161: ఇది సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ 
రహదారి. 140 కి.మీ. పొడవుండే ఈ రెండు లైన్ల రహదారి జిల్లాలో నిజాంసాగర్‌ 
మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌ వరకు 
55 కి.మీ.ల పొడవుంటుంది. ఇప్పుడు దీన్ని 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. 
రాష్ట్ర రహదారులు : 

1. హైద్రాబాద్‌-మెదక్‌-బోధన్‌ : హైద్రాబాద్‌ నుండి - మెదక్‌- 
ఎల్లారెడ్డి-బోధన్‌లను కలుపుతుంది. కామారెడ్డి జిల్లాలో 68 కి.మీ.లు ఉంటుంది. 
ఈ రెండు లైన్ల రోడ్డు జాతీయ రహదారిగా ప్రతిపాదించబడింది. 

2. కరీంనగర్‌-కామారెడ్డి-ఎల్లారెడ్డి : కరీంనగర్‌ నుండి సిరిసిల్లా గుండా 
సాగే ఈ మార్గం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో ప్రారంభమౌతుంది. 
ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌ ల నుంచి పిట్లం వరకు ప్రతిపాదించబడింది. జిల్లా కేంద్రం 
నుంచి వెళ్లే ఈ రోడ్డు జిల్లాలో 90 కి.మీ. పొడవుంటుంది. 2 లైన్లతో ఉన్న ఈ రోడ్డు 
కూడా జాతీయ రహదారిగా ప్రతిపాదించబడింది. 

రైలు మార్గం: ఈ రైలుమార్గం నిజాం కాలంలోనే నిర్మించబడింది. అందులో 
కామారెడ్డి జిల్లాలో 31 కి.మీ. పొడవైన మార్గం ఉంది. ఉత్తర, దక్షిణ భారతాలను 
కలిపే రైళ్లు పదుల సంఖ్యలో ఈ మార్గం గుండా నిత్యం ప్రయాణిస్తుంటాయి. అటు 
శ్రీనగర్‌ ఇటు రామేశ్వరం వరకు వెళ్లడానికి రైలు సౌకర్యం కామారెడ్డి పట్టణం 
నుంచి అందుబాటులో ఉంది. 

2. చారిత్రక విశేషాలు 
కామారెడ్డి జిల్లాకు ఆదిమకాలం నుంచే ఘనమైన చరిత్ర ఉంది. అయితే 
ఇప్పుడున్న కామారెడ్డి జిల్లా భౌగోళిక స్వరూపం అప్పుడు లేదు. ఆనాటి సరిహద్దులు 
వేరు. అవి కూడా స్థిరంగా లేవు. రాజ్యాలు, పాలకులు మారినప్పుడల్లా సరిహద్దులు 
మారేవి. వేర్వేరు కాలాల్లో కామారెడ్డి ప్రాంతం అశ్మక రాజ్యం, మంజీరికాదేశం, 


కాసలనాడుగా పిలువబడి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాగా ఉంది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 13 


కనుక చిన్న ప్రాంతమైన కామారెడ్డి జిల్లా చరిత్ర ఇదీ అని నిర్ధిష్టంగా చెప్పటానికి 
లేదు. ఈ జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతాలతో పాటు ఈ నేల కూడా ఆయా మార్పులకు 
గురయ్యింది. చరిత్రకందినంతవరకు కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని పాలన చేసిన 
రాజవంశాలను, ఆనాటి పాలనా విశేషాలను తెలుసుకోవడమే ఈ ప్రాంత చరిత్ర 
అవుతుంది. 

మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట సమీపంలో గల మఠంరాళ్ల తాండ పక్కన 
గల గుహలో ఆదిమానవుని ఆనవాళ్లు ఇటీవలే లభించాయి. అవి రాతియుగం నాటివి. 
ఆ ఆధారాలు ఈ ప్రాంతానికి 10 వేల ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు స్పష్టం 
చేస్తున్నాయి. ఆ గుహలో గల రేఖాచిత్రాలు, సమీపంలోని సమాధులు ఆనాటి మానవుని 
ఉనికి, జీవనం, పనిముట్లు, ఆయుధాలు, ఆచారాలు వంటి ఎన్నో అంశాలను 
తెలియజేస్తున్నాయి. ఆ రేఖాచిత్రాల వల్ల ఈ ప్రాంతంలో ఆదిమ మానవులు వేల 
సంవత్సరాల పాటు సంచరించినట్లుగా, మనుగడ సాగించినట్లుగా తెలుస్తున్నది. 

నాగరిక సమాజాలు రూపుదిద్దుకుంటున్న దశలోనే మనదేశంలో రాజ్యాలు 
అవతరించాయి. క్రీ.పూ. 6వ శతాబ్ది నాటికి భారతదేశంలో షోడశ మహాజనపదాలు 
ఏర్పడ్డాయి. అంటే 16 పెద్ద రాజ్యాలు. వాటిలో దక్షిణాపథంలో ఉన్నది అశ్శకరాజ్యం 
ఒక్కటే. వాయుపురాణంలో అస్మకరాజుల వివరాలు ఉన్నాయి. 

“ఆంధ్రప్రదేశ చరిత్ర రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ పోతన 
విషయంతో ప్రారంభమైందనటానికి ఆధారాలు లభిస్తున్నాయి.” అని సుప్రసిద్ధ 
శాసనపరిశోధకులు డా॥పి.వి.పరబ్రహ్మ శాస్త్రి పేర్మొనడం ఈ ప్రాంత చారిత్రక 
విశిష్టతను తెలుపుతుంది. ఆయన ప్రస్తావించిన పోతన నేటి బోధన్‌. క్రీస్తుపూర్వం 
6వ శతాబ్టినాటికి భారతదేశంలో వర్టిల్లిన షోడశ మహాజనపదాల్లో అస్మక 
(అశ్శక-అస్సక-అసక) రాజ్యం ఒకటి. అది గోదావరి, మంజీరానదీ తీరప్రాంతాలు, 
కొన్ని మరారీ ప్రాంతాలు, కామారెడ్డి ప్రాంతం సహా కలిసి ఉండేవి. ఈ జనపదానికి 
రాజధాని “పోదని (పోతలి-పౌథన్యపురం - బహుధాన్యపురం-బోధన్‌). 

బుద్దుని సమకాలికుడైన సుజాతుడు బోధన్‌ పాలకునిగా ఉన్నట్లు బౌద్ధవాజ్మయం 
తెలుపుతుంది. మగధ సామ్రాజ్య పాలకుడు మహాపద్మనందుడు ఈ అశళ్శ్మకరాజ్యాన్ని 
తన సామ్రాజ్యంలో కలుపుకున్నట్లు చరిత్ర చెబుతుంది. నందులను ఓడించి 
మౌర్యచంద్రగుప్తుడు మౌర్యవంశ పాలన నెలకొల్పినాడు. అతని మనవడు అశోకుడు 
వేయించిన 18వ శిలాశాసనం ప్రకారం ఈ ప్రాంత పాలకులు అతని సామంతులుగా 
ఉన్నట్లు తెలుస్తుంది. క్రీ.పూ. 305లో గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్‌ రాసిన ఇండికా 


14 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


(గ్రంథంలో ఆంధ్రులకున్న 30 కోటల (ప్రస్తావనలో బోధన్‌ కోట ఒకటి అని 
చరిత్రకారుల అభిప్రాయం. కామారెడ్డి ప్రాంతం కూడా ఆ అస్మక రాజ్యంలో భాగంగా 
ఉండేది. 

శాతవాహనులకు ముందు అంధ్రరాజులు, వారి భృత్యులైన శాతవాహనుల 
కాలంలో కామారెడ్డి ప్రాంతం మంజీరికాదేశం అని పిలువబడింది. మంజీరానది 
పరివాహక ప్రాంతం కావడం వల్ల ఆ పేరు వచ్చింది. 

శాతవాహనులు క్రీ.పూ. 281 నుంచి క్రీ.శ. 225 వరకు తెలంగాణ ప్రాంతాన్ని 
పాలించారు. వారి రాజధాని కోటిలింగాల. ఇది పూర్వ కరీంనగర్‌ జిల్లాలో గోదావరి 
నది ఒడ్డున ఉంది. శాతవాహనుల కంటే ముందు పాలించిన ఆంధ్రరాజులు గోబద, 
నారన వంటి రాజుల నాణాలు కోటిలింగాలలో లభించినా కామారెడ్డి ప్రాంతంలో 
వారి ఆనవాళ్లు దొరుకలేదు. శ్రీముఖుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, హాలుడు, పులుమావి 
వంటి రాజుల కాలంలో కామారెడ్డి దాటి మహారాష్ట్ర వరకు శాతవాహనుల రాజ్యం 
విస్తరించి ఉంది. 

శాతవాహనుల తర్వాత ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు ఏలినట్లుగా కొందరు 
చరిత్రకారులన్నారు. కానీ వారి ఏలుబడిలో దక్షిణ తెలంగాణలో కొన్ని 
ప్రాంతాలున్నాయి. కానీ ఉత్తర తెలంగాణ లేదు. అంటే కామారెడ్డి ప్రాంతం అందులో 
లేదు. ఆ కాలంలో నర్మద, కృష్ణానదుల నడిమిప్రాంతాన్ని పాలించినవారు 
వాకాటకులు. వింధ్యశక్తి స్థాపించిన ఈ రాజ్యాన్ని ప్రవరసేనుడు విస్తరింపజేశాడు. 
మొత్తం దక్కన్‌ నేలను ఇతడు పరిపాలించినాడు. కామారెడ్డి ప్రాంతం వాకాటక 
రాజ్యంలో భాగంగా ఉండేది. 

తర్వాత విష్ణుకుండినులు ఇంద్రపురి రాజధానిగా దక్షిణ భారతాన్ని నాలుగో 
శతాబ్ది నుంచి ఆరో శతాబ్ది చివరిదాకా పాలన చేసినట్లు, మొదటి ఇంద్రవర్మ ఈ 
ఇంధ్రపురిని నిర్మించినట్లు అదే ఇందూరుగా మారినట్లు ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ 
ఇందూరు జిల్లా ప్రాచీన చరిత్ర అనే వ్యాసంలో రాసినారు. ఈ మొదటి ఇంద్రవర్మ 
కాలం క్రీ.శ. 358-388. చాళుక్య రాజైన రెండో పులకేశి కాలంలో కామారెడ్డితో 
కూడిన నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరం కోసల దేశంగా పిలువబడింది. 

క్రీ.శ.546 నుండి 755 మధ్యకాలంలో ఈ ప్రాంతం బాదామి చాళుక్యుల 
పాలనలో ఉండేది. ఆ వంశ చివరి పాలకుని నుంచి అధికారం హస్తగతం చేసుకున్న 
దంతిదుర్ల్గుడు రాష్టకూట వంశ పాలన స్థాపించినాడు. వీరి రాజధాని మాన్యఖేటం 
ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 15 


వారి తర్వాత రాష్ట్రకూట చక్రవర్తుల మిత్రరాజ్యంగా బోధన్‌ చాళుక్యుల పాలన 
కొనసాగింది. బోధన్‌ చాళుక్యుల పాలనాకాలం క్రీ.శ. 750 నువచి 978. వీరి తొలి 
రాజధాని పోతన, లేదా బోధన. తర్వాత కాలంలో రాజధానిని గంగాధరకు ఆ తర్వాత 
వేములవాడకు మార్చుకున్నారు. చివరికి వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధి 
పొందినారు. ఉత్తరాన గోదావరి నదికి దక్షిణాన దిగువన మంజీరా నది వరకు 
తూర్పున కాళేశ్వరం వరకు వీరి రాజ్యం విస్తరించి ఉండేది. ఈ రాజ్యన్ని పోతననాడుగా 
వ్యవహరించేవారు. దీన్నే సపాద లక్ష కోసల దేశం అని కూడా పిలిచేవారు. ఈ 
వంశపాలకులలో రెండో అరికేసరి ప్రసిద్దుడు. ఈ అరికేసరి రాజధాని బోధనమేనని 
అమరేశం రాజేశ్వరశర్మ వాదన. అతని ఆస్థానంలోనే పంపకవి, జినవల్లభుడు వంటి 
కవులు ఉండేవారు. జైనమతానికి ప్రాధాన్యత ఉండేది. శైవమతాన్ని కూడా 
ఆదరించారు. 

క్రీ.శ.973 నుంచి 1189 వరకు కామారెడ్డి ప్రాంతం కళ్యాణి చాళుక్యుల 
పాలనలో ఉంది. రెండో తైలపుడు ఆ వంశంలో ప్రసిద్దుడు. వారి తర్వాత రాష్ట్రకూట, 
కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్న కాకతీయుల పాలన ప్రారంభమైంది. 
క్రీ.శ. 1823 వరకు వారి పాలనకొనసాగింది. రుద్రదేవుని కాలంలో ఈ (ప్రాంతం 
కాకతీయ రాజ్యంలో చేరినట్లుగా హనుమకొండ శాసనం తెలుపుతున్నది. రుద్రదేవుడు, 
గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఈ వంశంలో గొప్ప చక్రవర్తులుగా 
పేరుపొందినారు. ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని కౌలాస్‌ దుర్గము వీరి రాజ్య సరిహద్దు 
స్థావరముగా ఉండేది. పైన చెప్పబడిన చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని దర్శించి 
సైన్యపటిష్టతను స్వయంగా పర్యవేక్షించినట్లుగా ఆధారాలున్నాయి. రుద్రమదేవి 
కాలంలో ఈ ప్రాంత సామంతునిగా ఉన్న గుండయ బండరామేశ్వరపల్లిలో 
రామనాథాలయం నిర్మించినాడు. ఆయన 1264లో వేయించిన శాసనం ఈ దేవాలయ 
మండప స్తంభంపై ఇప్పటికీ ఉంది. కామారెడ్డి జిల్లాలో గల గణపురాలు, దేవునిసల్లెలు, 
రామేశ్వర పల్లెలు కాకతీయుల కాలంలోనే నిర్మించబడ్డాయి. 

కాకతీయులను ఓడించి ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఓరుగల్లు 

రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ నేల వారి పాలనలోకి వెళ్లిపోయింది. అయితే 
కొంత కాలానికే ముసునూరి కాపయనాయకుని ఆధ్యర్యంలో కాకతీయ సామంతులు 
ఏకమై సుల్లాన్‌ ప్రతినిధులను తరిమి ముసునూరి పాలన నెలకొల్పినారు. కానీ వీరి 
పాలన 30 ఏండ్లే నడిచింది. బహ్మనీ సుల్తాన్‌ అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూ క్రీ.శ. 1850 
ప్రాంతంలో కౌలాస్‌ దుర్గమును స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతం బహ్మానీ 
సుల్తానుల చేతిలోకి వెళ్లింది. వారి పాలన క్రీ.శ. 1475 దాకా సాగింది. 


16 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


బహ్మనీ సుల్తాను మూడో మహ్మద్‌ షా మరణంతో అంతవరకు సామంతునిగా 
ఉన్న గోల్కొండ పాలకుడు సుల్తాన్‌ కులీ కుతుబ్నా క్రీ.శ.1518 లో స్వతంత్రం 
(ప్రకటించుకుని కుతుబ్బాహీల పాలన నెలకొల్పినాడు. వారిలో హైదరాబాదు నిర్మాత 
మహ్మద్‌ కులీ సుస్రిద్దుడు. చార్మినార్‌ను నిర్మించింది కూడా ఆయనే. ఇబ్రహీం కుతుబ్బా 
అబుల్‌ హసన్‌ తానీషాలు కూడా ఎంతో ప్రాముఖ్యత గల సుల్తానులు. ఇబ్రహీం 
కుతుబ్నా కవి పండిత పోషకుడై మల్మిభరామునిగా కవులచేత మన్ననలందుకున్నాడు. 

గోల్కొండ సుల్తానుల కాలంలోనే భిక్కనూరు సంస్థానం ఏర్పడింది. కన్నడ 
ప్రాంతంలో సర్గ్జారుగా ఉన్న మొదటి కాచారెడ్డిని భిక్కనూరు పాలకునిగా 
నియమించడంతో భిక్కనూరు (దోమకొండ) సంస్థాన కాలం ప్రారంభమైంది. భిక్కనూరు 
పాలకుడైన కామిరెడ్డి పరాక్రమాన్ని మెచ్చుకుని అబ్బుల్లా కుతుబ్నా తన రాజసభలో 
సన్మానించినాడు. ఆయన ఆస్థానంలోని గణేశకవి భిక్కనూరు సంస్థాన రాజకవి 
మల్లారెడ్డి కవిత్వాన్ని ఎంతగానో కీర్తించాడు. ఈ సంస్థానకవుల రచనలు, విశేషాలు 
తర్వాత అధ్యాయంలో వివరించబడ్డాయి. 

గోల్కొండ సుల్తానుల కాలంలో కామారెడ్డి ప్రాంతం రెండు పాలనాభాగాలుగా 
ఉండేది. ఇప్పటి జిల్లా పటంలోని తూర్పుప్రాంతం మెదక్‌ సుభాలో, పడమటి భాగం 
కౌలాస్‌ సుభాలో ఉండేది. కొన్ని శతాబ్దాల పాటు కౌలాస్‌, దోమకొండ సంస్థానాలు 
కామారెడ్డి జిల్లా చరిత్రలో కీలక భూమిక పోషించినాయి. 

తానీషా కాలంలో అనగా క్రీ.శ. 1687లో గోల్కొండ రాజ్యాన్ని జెరంగజేబు 
స్వాధీనం చేసుకోవడంతో మొఘలుల పరమైంది. నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో 
మొఘలుల వెండి నాణాలు లభించాయి. అయితే ఈ ప్రాంతంలో 37 సంవత్సరాలకే 
మొఘలుల ఆధిపత్యం అంతరించి ఆసఫ్‌జాహీల పాలన ఆరంభమైంది. క్రీశ. 1724 
నుంచి 1948 వరకు ఈ వంశంలోని ఏడుగురు పాలకులు ఏలినారు. ఈ వంశాన్ని 
నిజాం ఉల్‌ ముల్క్‌ స్థాపించడం వల్ల వీరిని నిజాం నవాబులు అన్నారు. తొలుత 
మొఘలు చక్రవర్తులకు కప్పం కట్టిన నిజాములు, ఆంగ్లేయుల ఆధిపత్యం పెరగటంతో 
వారితో ఒప్పందాలు చేసుకొని హైదరాబాదు రాజ్యాన్ని పాలించారు. 

ఏనుగుల వీరాస్వామి మద్రాసు నుండి కాశీ వెళ్తూ మధ్యలో తాను చూసిన 
భిక్కనూరు, కామారెడ్డి విశేషాలు తన 'కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించాడు. భిక్కనూరు 
బహుపెద్దదని సకల పదార్ధాలు దొరుకుతాయని, ప్రసిద్ధ శివాలయముందని 
పేర్ళొన్నాడు. అలాగే భిక్కనూరు, కామారెడ్డి మధ్య నల్లరేగడి నేలల్లో డొంక తొవ్వలు 
తప్ప రహదారి సరిగా లేదన్నాడు. కామారెడ్డి వసతికి అనువైన గ్రామం అన్నాడు. 
ఇది 1830 నాటి పరిస్థితి. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 17 


1857లో సంభవించిన మొదటి స్వాతంత్ర సమరంలో హైదరాబాదు రెసిడెన్సీ 
మీద తిరుగుబాటు జరిగింది. తుర్రెబాజ్‌ ఖాన్‌, అల్లావుద్దీన్‌లతో పాటు కౌలాస్‌ పాలకుడు 
రాజా ప్రతాప్‌సింగ్‌ ఈ పోరాటంలో పాల్గొని బ్రిటుషువారిని ఎదురించినాడు. ఫలితంగా 
శిక్షను కూడా అనుభవించాడు. 

ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1918లో గాంధారి, లింగంపేటల మీదుగా 
ప్రవహించే పెద్దవాగు మీద పోచారం ప్రాజెక్టు నిర్మించినాడు. కామారెడ్డి, మెదక్‌ 
జిల్లాల సరిహద్దులో ప్రకృతి రమణీయత మధ్య నిర్మించబడిన ఈ ప్రాజెక్టు చక్కని 
పర్యాటక స్థలం. అలాగే ఈయన కాలంలోనే మంజీరానది మీద నవాబ్‌ అలీ జంగ్‌ 
ఆధ్వర్యంలో నిర్మించబడ్డ నిజాంసాగర్‌ గొప్ప జలాశయం. 1923లో నిర్మాణం 
ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2.75 లక్షల ఎకరాలకు నీరందించడానికి ఉద్దేశించిన 
ప్రాజెక్టు. ప్రకృతి రమణీయత మధ్య చూడముచ్చటగా ఉంటుంది నిజాంసాగర్‌. 

నిజాం నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం అనేకమంది 
సమరయోధులు, సంస్కర్తలు కృషిచేసినారు. ఆంధ్రమహాసభల కార్యకలాపాల్లో ఈ 
జిల్లావాసులు కూడా క్రియాశీలంగా పాల్గొన్నారు. 1937లో నిజామాబాదులో జరిగిన 
6వ ఆంధ్ర మహాసభలో కామారెడ్డికి చెందిన గన్నారం నర్చాగౌడ్‌, భూంరెడ్డి తదితరులు 
నిర్వాహకులుగా పనిచేసారు. 'రైతునగరం'గా పేరిడిన ఆ ప్రాంగణంలో కామారెడ్డి 
ప్రాంతానికి చెందిన సమస్యలు కూడా చర్చకు వచ్చినాయి. నిజాం సాగర్‌ ఆయకట్టు 
నీటిపన్ను తగ్గించటం, సాగర్‌ కాల్వల వెంబడి గట్ల మీది గడ్డికి వేలం ఆపి రైతుల 
పశువుల మేతకు అనుమతించాలనే తీర్మానాలు ఆమోదించారు. 

(గంథాలయోద్యమంలో భాగంగా భిక్కనూర్‌, పిట్లంలలో నర్గింహాచారి, 
నారాయణరెడ్డిలు గ్రంథాలయాలు స్థాపించి విద్యావ్యాప్తికి తోడ్చడ్డారు. ఆర్యసమాజ 
ఉద్యమాల్లో భిక్కనూరు నారాయణరెడ్డి చురుకుగా పాల్గొన్నారు. రజాకార్ల దాడిని 
తుపాకీతో ఎదుర్మోవడంతో ఆయనకు తుపాకీ నారాయణరెడ్డి అని పేరు వచ్చింది. 
వీరే కాకుండా ఈ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఆర్యసమాజం, కాంగ్రెస్‌, 
పాయుధపోరాటంలో ఎందరో ధీరులు పాల్గొన్నారు. వారిలో జీడిపల్లి విఠల్‌ రెడ్డి, 
మోటూరి రాంచంద్రం, కుప్రియాల్‌ గోపాల్‌ రెడ్డి, కుర్రి బాలలింగం, కొండా కిష్టయ్య, 
చాకలి ఎల్లయ్య, బొక్క గంగారెడ్డి, గుమ్మడి బాలయ్య, అవుసుల నర్సింలు, కందడి 
రాఘవరెడ్డి, రాజేశ్వరరావు ఆరె, అమృతలాల్‌ శుక్లా, ఫణిహారం రంగాచారి, ఆగమయ్య 
మొదలగువారు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది జైలుశిక్ష అనుభవించారు. 

జిల్లాలో చరిత్ర ప్రసిద్ధి చెందిన కౌలాస్‌ దుర్గము, దోమకొండ సంస్థానం 
గురించి ప్రత్యేకంగా తెలుసుకొనుట అవపరం. 


18 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


కౌలాస్‌ దుర్గం 

ఇది వేయేండ్లకు పైగా చారిత్రిక వైభవానికి చిహ్నము. బాలాఘాట్‌ పర్వత 
శ్రేణుల్లో ఉంది. కైలాసముని తపస్సు చేయడం వల్ల కైలాస్‌- కౌలాస్‌గా మారిందని 
ఐతిహ్యం. క్రీ.శ. 915లో రాష్ట్రకూట మూడో ఇంద్రుడు ఈ కోటను నిర్మించినట్లు 
చరిత్రకారులు చెబుతారు. రాష్టకూటుల తర్వాత కాకతీయులు, ముసునూరి 
నాయకులు, బహమనీ సుల్తానులు, కుతుబ్బాలు, మొఘల్‌ చక్రవర్తులు, రాజపుత్రులు, 
ఆసఫ్‌జాహీ పాలకులకు కీలక కేంద్రంగా పనిచేసింది. 18 అడుగుల ఎత్తు, 2 
కి.మీ. చుట్టుకొలత, 150 ఎకరాల్లో శత్రుదుర్భేద్యంగా ఈ కోటను నిర్మించారు. కోటలో 
ఆయుధాగారం, అశ్వశాలలు, నృత్యశాలలు, దేవాలయాలు, రాజప్రాసాదాలు, రహస్య 
బందిఖానాలు ఉన్నాయి. నీటి అవసరాల కోసం గుట్టపై నిర్మించిన రాతిబావి, ఏనుగుల 
బావి, కాశీగుండం ఇప్పటికీ ఉన్నాయి. 

కాకతీయులకు సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఈ కోటను రుద్రమదేవి 
పటిష్టంగా తీర్చిదిద్దింది. ప్రతాపరుద్రుని సేన ఢిల్లీ సుల్తాను సైన్యాన్ని ఓడించి 
తరిమికొట్టింది ఇక్కడే. తుగ్లక్‌ కౌలాస్‌ కోటను పట్టుకున్న తర్వాతనే ఓరుగల్లును 
ఆ(క్రమించాడు. జెరంగజేబు కాలంలో రాజపుత్రులు ఈ కోటకు పాలకులుగా 
నియమించబడ్డారు. వారిలో రాజా గోపాల్‌ సింగ్‌, కున్వర్‌ నైన్‌ సింగ్‌ ప్రసిద్ధులు. 
దోమకొండ సంస్థానం 

దీని మొదటి పేరు భిక్కనూరు సంస్థానం. కామినేని వంశానికి చెందిన 
పాలకులు ఈ సంస్థానాన్ని దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు. బహమనీ 
రాజ్యంలో రాచుళ్ల గోత్రానికి చెందిన కాచరెడ్డి కర్నాటక రాయదుర్గం అధికారిగా 
ఉండేవాడు. ఆయనను 1485 ప్రాంతంలో భిక్కనూరు పాలకునిగా నియమించారు. 
ఈ వంశంలో కామిరెడ్డి గొప్ప పాలకునిగా, సాహిత్యపోషకునిగా ప్రసిద్దుడు. అతడు 
తన గురువు, కుటుంబ సభ్యుల పేర్ద మీదుగా ఊర్లు, చెరువులు నిర్మింపజేసినాడు. 
అట్లా ఏర్పడ్డవే ప్రస్తుం ఉన్న లింగాపురం, కాచాపురం, జంగంపల్లి, ఎల్లారెడ్డి, పెద్ద 
మల్లారెడ్డి, చిన్న మల్లారెడ్డి, రామారెడ్డి, తిప్పాపురం తదితర గ్రామాలు. ఈ కామిరెడ్డి 
పేరు మీదుగా ఏర్పడిందే ప్రస్తు జిల్లా కేంద్రం కామారెడ్డి. ఇతని ఆస్థానంలోని పట్టమెట్ట 
సోమనాథ సోమయాజి సూతసంహిత, బ్రహ్మోత్తర ఖండములు రచించారు. కామిరెడ్డి 
తమ్ముడు మల్లారెడ్డి శివధర్మోత్తరము, పద్మపురాణము, షట్చక్రవర్తి చరిత్రము అనే 
గ్రంథాలు రాసినాడు. 

రాజన్న చౌదరి కాలంలో రాజధానిని భిక్కనూరు నుంచి రామారెడ్డికి 
మార్చబడింది. కొంత కాలానికే అతని కొడుకు రాజన్న దేశాయి దోమకొండలో 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 19 


ఇప్పుడున్న కోట నిర్మించి అక్కడి నుంచే పాలన సాగించాడు. చివరి పాలకుడైన 
సోమేశ్వరరావు కాలంలో దోమకొండ సంస్థానం నిజాం రాజ్యంతో పాటు భారత్‌లో 
విలీనమైంది. దోమకొండ సంస్థానాధీశులు నిర్మించిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం, 
రామారెడ్డిలో రామచంద్ర, శివాలయాలు, దోమకొండలోని శివరామ మందిరం, 
చాముండేశ్వరీ ఆలయం ఇప్పటికీ భక్తుల పూజలందుకుంటున్నాయి. 
నిజాం నవాబు నుంచి విమోచన జరిగే నాటికి ప్రస్తుత కామారెడ్డి జిల్లాలో 

సంస్థానాలు దోమకొండ, కౌలాస్‌లతో పాటు గాంధారికి ముఖీముద్దాలా, కామారెడ్డికి 
వేంకట రాజుబాయి, తాడ్వాయికి మేకమ్‌ సింగ్‌, ఎర్రాపహాడ్‌కు హుసేన్‌ ఖాన్‌, 
సదాశివనగర్‌కు రాజుబాయిలు జమీందార్లుగా ఉండేవాళ్లు. 

అంటే ఆయా కాలాల్లో కామారెడ్డి జిల్లా అశ్మకరాజులు, ఆంధ్రరాజులు, 
శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, రాష్ట్రకూటులు, బోధన్‌ చాళుక్యులు, 
కాకతీయులు, ముసునూరి నాయకులు, బహ్మనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, 
మొఘలులు, ఆసఫ్‌జాహీ వంశ పాలకుల చేతుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 

1876లో ఇందూరు ఒక జిల్లాగా ఏర్పడ్డప్పుడు కామారెడ్డి ప్రాంతం అందులో 
భాగంగా ఉండేది. దోమకొండ సంస్థానం మెదక్‌ సుబాలో ఉండేది. 1905లో 
ఇందూరును నిజామాబాదుగా పేరు మార్చినప్పుడు కామారెడ్డి తాలూకా అందులోనే 
ఉంది. 1948 లో నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత కామారెడ్డి ప్రాంతం 
హైదరాబాదు రాష్టంలో, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నిజామాబాదు జిల్లాలో 
భాగంగా ఉండేది. 2014 జూన్‌ 2 నుంచి తెలంగాణ రాష్టంలో, 2016 లో దసరానాడు 
నూతన జిల్లాగా ఆవిర్భవించి అభివృద్ధిపథంలో కొత్త అడుగులు వేస్తున్నది. 


8. సాంస్కృతిక ప్రత్యేకతలు 

సమాజంలోని వ్యక్తుల ఉమ్మడి జీవన విధానం సంస్కృతి. ఇందులో మతం, 
విశ్వాసాలు, కళలు, ఆచారాలు, సంప్రదాయాలు సమ్మిళితమై ఉంటాయి. సంస్కృతి 
తరతరాల వారసత్వ ఫలితంగా రూపొందుతుంది. అది ఒక ప్రాంత లేదా జాతి 
అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 

కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సంస్కృకి అద్దం పట్టే విశిష్టమైన అంశాలు 
ఎన్నో ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండటం వల్ల 
మూడు భాషలు, సంస్కృతుల కూడలిగా కామారెడ్డి జిల్లా ఒక ప్రత్యేకతను కూడా 
సంతరించుకున్నదని చెప్పవచ్చు. 


20 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


మతం -విశ్వాసాలు 

కామారెడ్డి జిల్లాలో విభిన్న మతాలు ఉన్నాయి. తొలినాళ్లలో ఈ ప్రాంతమంతా 
జైన, బౌద్ధమతాల ప్రాబల్యం అధికంగా ఉండేది. పాలకులు ఆ మతాలనే ఆదరించారు. 
అనేక ప్రాంతాల్లో జైన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కాకతీయుల కాలంలో వీరశైవం, 
వైదికమతం ప్రజాదరణ పొందినాయి. బహ్మనీ, గోల్మొండ, నిజాం నవాబుల కాలంలో 
ఇస్లాం రాజ్యమేలింది. ఉర్దూ అధికార భాషగా కొనసాగింది. తర్వాతి కాలంలో వచ్చిన 
(కెస్తవ, సిక్కు తదితర మతాలవారు కూడా ఈ జిల్లాలో నివాసాలు ఏర్పాటు 
చేసుకున్నారు. భిన్న వృత్తులు, వ్యాపారాలలో స్థిరపడి వారు ఇక్కడి సంస్కృతిలో 
భాగమైపోయినారు. ఆయా మతాల వారు తమ విశ్వాసాలు, ఆచారాలను కొనసాగిస్తూ 
సామరస్య జీవనం కొనసాగిస్తున్నారు. 

కామారెడ్డి జిల్లా వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం. అందువల్ల వ్యవసాయ 
సంబంధమైన పండుగలు, వేడుకలు ఎక్కువగా జరుపుకుంటారు. పంటలు, వాటిపై 
ఆధారపడ్డ చేతివృత్తులు, అవి ఆధారంగా జీవనం కొనసాగించే కష్టజీవులు వీటన్నిటి 
చుట్టూ అల్లుకున్న శ్రమసంస్కృతి ఇక్కడ నెలకొని ఉన్నది. ఇది కులాలు, మతాలకు 
అతీతంగా పెనవేసుకున్న ఆత్మీయ బంధాల సమ్మేళనం. పల్లెల్లో అందరూ వరుసలు 
కలుపుకుని ఆత్మీయంగా పలుకరించుకోవడం, ఒకరి పండుగలో మరొకరు 
భాగస్వాములు కావటం ఇక్కడి సంప్రదాయం. 

హిందూ, ముస్లిం తదితర మతాలవారు కూడా తమ సంప్రదాయాలను 
అనుసరించి పండుగలు నిర్వహించుకున్నా ఒకరి వేడుకల్లో మరొకరు భాగస్వాములు 
అవుతారు. 

ఉగాది నుండి ఏడాది వరకు గల పండుగలను హిందువులు ఉత్సాహంగా 
జరుపుకుంటారు. తెలుగువారి మొదటి పండుగైన ఉగాదికి పచ్చడి సేవించడం, 
జాతకాలు చూసుకోవటం సర్వత్రా ఉన్నదే. పల్లెల్లో ఎడ్ల బండ్లను దేవాలయాల చుట్టూ 
తిప్పడం, ఆలయాల్లో పంచాంగ (శ్రవణం వంటి కార్యక్రమాలతో ప్రజలు రోజంతా 
ఉత్సాహంగా గడుపుతారు. శ్రీరామ నవమి జిల్లాలోని రామాలయాల్లో ఘనంగా 
జరుపుతారు. కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో శ్రీరామ 
కళ్యాణోత్సవాన్ని దశాబ్దాలుగా ఒక వేడుకలా నిర్వహిస్తున్నారు. 

వినాయక చవితి ఈ జిల్లాలో ఘనంగా జరుపుకునే పండుగ. ఊరూరా 
ఇంటాంటా వినాయక ప్రతిమలు ప్రతిష్టించుకోవడం, నిమజ్జనం వరకు ఎంతో 
ఉత్సాహంగా పూజలు నిర్వహించడం చేస్తారు. కామారెడ్డిలో భారీ ప్రతిమలు, ప్రత్యేక 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 21 


అలంకారాలతో తొమ్మిదిరోజుల పాటు జాతరలా ఉంటుంది. చివరిరోజు 
నిమజ్జనోత్సవం నాడు చుట్టు పక్క గ్రామాల నుంచి వేలాదిమంది కామారెడ్డి 
తరలివస్తారు. ఆ దృశ్యం ప్రజలకు కన్నుల పండుగగా ఉంటుంది. దసరా పండుగను 
హిందువులు మరింత ఘనంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు ధరించి సాయంత్రం 
పాలను చూడటానికి పిల్లా పాపలతో చేన్లలోకి వెళ్తారు. జంబి ఆకును బంగారంగా 
పంచి ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. 

బతుకమ్మ స్రీలకు గొప్ప పండుగ. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా 
నిలిచేపండుగ. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే 
ఈ పండుగ రోజుల్లో పల్లెల్లో ఉత్సవ వాతావరణం ఏర్పడుతుంది. కామారెడ్డి జిల్లాలో 
అన్ని గ్రామాల్లో ఈ వాతావరణం కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణంలో ఉన్న గుజరాతీలు 
ఈ నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ఆడుతారు. ఇటీవల దుర్గామాత ఉత్సవాలు 
పల్లెల్లో కూడా నిర్వహిస్తున్నారు. దీపావళికి వ్యాపారులు లక్ష్మీపూజలు చేసి తమ 
వ్యాపారాలకు కొత్తదనం కల్పించుకుంటారు. 

కృష్ణాష్టమి సందర్భంగా జిల్లాల్లోని చాలా గ్రామాల్లో గోపాల కాల్వలు తీస్తారు. 
అంటే ఉట్టి కొట్టటం చేస్తారు. కోలలు వేస్తూ, పాటలు పాడుతూ జడకొప్పులు వేస్తారు. 
శివరాత్రికి జాగారం చెయ్యడం ఇక్కడ సర్వ సాధారణం. శివాలయాల వద్ద రాత్రంతా 
దీక్షలు, భజనలు చేస్తారు. 

ఎడ్ల పొలాల అమావాస్యను అంతటా జరుపుకున్నా జుక్కల్‌, పిట్లం, బిచ్ముంద 
ప్రాంతాల్లో విభిన్నంగా నిర్వహిస్తారు. ఆరోజు ఎడ్లను గంగిరెద్దుల్లా అలంకరించి 
ముస్తాబు చేస్తారు. ఊరికి అవతల ఉన్న హనుమంతుని ఆలయాల చుట్టూ తింపుతారు. 
తిరిగి ఊళ్లోకి వచ్చేముందు మామిడి తోరణాలు కడుతారు. గ్రామపెద్ద ఆ తోరణాన్ని 
కర్రతో కొట్టి తెంపి ఆ ఎడ్లకు స్వాగతం పలుకుతాడు. చేటల్లో నైవేద్యం పెట్టి ఎడ్లకు, 
ఆవులకు పెండ్లి చేస్తారు. 

అలాగే పుష్యమి అమావాస్య కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ రోజు 
ఈ ప్రాంతాల్లో కంది, ఆనపకాయల గింజలతో కూరలు వండుతారు. జొన్నన్నం, 
జొన్న అంబలి, జొన్న రొట్టెలు, పాయసం చేస్తారు. కొత్తకుండలో అంబలి పోస్తారు. 
ఆ కుండకు బంగారు వస్తువు లేదా మంగళసూత్రం చుడుతారు. అవి చేన్లలోకి 
తీసుకెళ్తారు. చేనుమధ్యలో ఒక గుడిసె వేసి అలంకరిస్తారు. మట్టితో లక్ష్మీదేవి ప్రతిమలు 
చేసి చేన్లలో దొరికే రేగు, జామ వంటి పండ్లతో పూజిస్తారు. అంబలి, నీళ్లు చేన్లో 
చల్లుతారు. ఇంటిల్లిపాది పొద్దంతా చేన్లోనే గడిపి చీకటివేళకు ఇండ్లకు చేరుకుంటారు. 


22 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ముస్లింల ప్రధాన పండుగ రంజాన్‌ను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. 
నెల రోజుల పాటు రోజా (ఉపవాసం) పాటించి, చివరిరోజున వేడుకలు ఘనంగా 
జరుపుతారు. రంజాన్‌ మాసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలలో దొరికే హాలింను 
ముస్లిమేతరులు కూడా ఇష్టంగా తింటారు. కామారెడ్డి ఈద్గాలో జరిగే రంజాన్‌ 
ప్రార్థనలకు వేల సంఖ్యలో ముస్లింలు, ఇతర మతాలకు చెందిన మిత్రులు 
కలుసుకుంటారు. 

మొహర్రం విషాద సందర్భం అయినా కామారెడ్డి ప్రాంత పల్లెల్లో దాన్నొక 
వేడుకగా జరుపుకుంటారు. మహ్మద్‌ ప్రవక్త మనవలు హసన్‌, హుసేన్‌ ల త్యాగాలకు 
ప్రతీకగా మొహర్రం నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా షియాల కార్యక్రమం. గోల్గొండ 
సుల్తానులు షియా వర్గానికి చెందినవారు కావడంతో హిందూ ముస్లిం సామరస్యత 
కోసం మొహరగ్రంను బాగా ప్రోత్సహించారు. అప్పట్నుంచి మొహర్రం వేడుకను 
ఊరూరా ఘనంగా నిర్వహించడం మొదలు పెట్టినారు. పీర్లను నిలబెట్టడం, దూదిపీర్లు 
కట్టి ఊరేగింపు తీయడం, ఆలువా ఆడుతూ మొహరగ్రంను ఒక జాతరలా ఎంతో 
ఉత్సాహంగా జరుపుకుంటారు. 

అవేకాక జిల్లాలోని అనేక ప్రాంతాలలో సూఫీగురువుల దర్గాలున్నాయి. ఈ 
గురువులు హిందూ ముస్లింల మధ్య సామరస్యం నెలకొల్పడానికి కృషిచేసినారు. 
బిచ్ముంద, ఎల్లారెడ్డి, సదాశివనగర్‌, మాచారెడ్డిలలో దర్గాలు ముస్లింలతో పాటు 
హిందువుల పూజలందుకుంటున్నాయి. 

క్రిస్‌మస్‌ క్రైస్తవులకు పెద్ద పండుగ. జిల్లాలోని సి. ఎస్‌.ఐ. చర్చిలలో వేడుకలు 
వైభవంగా జరుపుతారు. కామారెడ్డి, ఎల్లారెడ్డిలలో విద్య, వైద్యాలయాలు నడుపుతున్న 
జీవదాన్‌ సంస్థ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే 
గుడ్‌ఫైడేను కూడా ఘనంగా నిర్వహిస్తారు. గ్రామాల్లో వెలసిన చర్చిలలో కూడా ఈ 
కార్యక్రమాలు జరుపుతారు. 

“తీజ్‌ పండుగ లంబాడాల ప్రధాన ఉత్సవం. ఈ పండుగ సందర్భంగా 
గోధుమలు నానబోసి అవి మొలకెత్తే దాకా ఆగుతారు. మొలకెత్తిన గోధుమ గుత్తులను 
ఒకపాత్రలో ఉంచి తలపై ఎత్తుకుని ఊరేగింపు తీస్తారు. ఆట పాటలతో వేడుక 
చేసుకుంటారు. ఒక రకంగా ఇది బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. అమ్మాయిలు 
వేసిన గింజలు బాగా మొలకెత్తితే మంచి మొగుడు లభిస్తాడని నమ్ముతారు. ఇంతకు 
ముందు తండాల్లో మాత్రమే జరిపే ఈ పండుగను ఇప్పుడు పట్టణాల్లో కూడా 
నిర్వహిస్తున్నారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 23 


కళలు 

కామారెడ్డి జిల్లా సకల కళలకు నిలయం. లలితకళలైన సంగీతం, సాహిత్యం, 
నాట్యం, శిల్పం, చిత్రకళా రంగాలలో చెప్పుకోదగ్గ కృషి జరిగింది. ఒకవైపు శాప్రీయ 
మరోవైపు జానపద సంగీతం వర్ధిల్లుతున్నాయి. సంప్రదాయ శిల్పకళ బండరామేశ్వర 
పల్లి, సంతాయిసేట భీమేశ్వరాలయం, సోమలింగేశ్వరాలయం, కౌలాస్‌ ఆలయాల్లో 
చూడవచ్చు. సంగీత పరికరాల్లో నిష్టాతులైనవారు భజనమండళ్లలో పేరు గడించారు. 

రామారెడ్డి కి చెందిన గుండయ్య గొప్ప హరికథకునిగా ప్రసిద్ధి చెందినారు. 
ఎన్ని గంటలైనా (ప్రేక్షకులను కదలకుండా కూచోబెట్టగల వచోనైపుణ్యం ఆయన 
సొంతం. అలాగే హరికథకులుగా గొప్ప పేరు సంపాదించుకున్న ఫణిహారం 
కృష్ణమాచార్యులు బీబీపేట వాస్తవ్యులు. హైదరాబాదుతో సహా తెలంగాణ ప్రాంతంలో 
అనేక చోట్ల హరికథాగానం చేసినారు. 24 స్వర్ణపతకాలు, సన్మానాలు పొందినారు. 
ఈయనకు “హరికథా సహస్రానన, హరిదాసాగ్రణి' అనే బిరుదులు కూడా ఉన్నాయి. 
బీబీపేటకే చెందిన ఈర్మోటి గోపయ్య వీవాదనలో గొప్ప విద్వాంసులు. 
(శ్రవణానందకర గాత్రంతో ఆయన వీణ వాయిస్తూ పాటు పాడేవారు. యక్షగానాల్లోనూ 
నటించారు. 

నాట్యకళలో ప్రావీణ్యం సంపాదించుకున్న కొందరు మాస్టర్లుగా స్థిరపడ్డారు. 
ప్రతాప్‌ గౌడ్‌ భరతనాట్యం, ఒడిస్సీ, కథాకళి వంటి సంప్రదాయ నాట్యాలు నేర్చుకుని 
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖకవి పప్పు నారాయణ 
నఖచిత్రకళాకారునిగా కూడా గుర్తింపు పొందారు. 

జానపద కళల్లో ప్రదర్శన కళలు బాగా విశేషంగా ఉన్నాయి. చిందు, హెళియ 
దాసరి, సాధనాసురుల వంటి సంప్రదాయ ప్రదర్శనలు ఇటీవలి వరకు బాగా 
జరుగుతుండేవి. ఆశ్రిత కులాల కళాకారులు ఆయా కులాల పండుగల్లో పట్నం వేసి 
కుల పురాణాలు చెప్పటం ఇప్పటికీ ఉన్నది. 

బాగోతాల ప్రదర్శనలు ఊరూరా ఉండేవి. బెత్సాహిక కళాకారులను 
గ్రామంలోనే ఎంపిక చేసుకుని వారికి శిక్షణనిచ్చి ప్రదర్శింపజేసేవారు. అటువంటి 
నాటక బృందాలు ఇప్పటికీ సంతాయిపేట, దుర్శి వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. రెడ్డి 
రాజయ్య నేతృత్వంలో జిల్లా జానపద కళాకారుల సంస్థ సంప్రదాయ కళల్ని కాపాడే 
ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా జిల్లాస్థాయిలో భజన మండళ్లకు పోటీలు 
నిర్వహిస్తున్నది. 


24 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఆలయాలు, దర్శనీయ స్థలాలు 

శ్రీ రాజరాజేశ్వరాలయం = బండరామేశ్వరపల్లి: ఈ ఆలయము మాచారెడ్డి 
మండలం బండరామేశ్వర్‌ పల్లి గ్రామంలో ఉంది. సువిశాలమైన బండపై ఉండటం 
వల్ల ఈ ఊరికి బండరామేశ్వరపల్లి అనే పేరు వచ్చింది. 

ఆలయ మండప స్తంభముపై తెలుగులిపి, సంస్కృతభాషలో లిఖించబడిన 
శాసనము ద్వారా ఇది శక సంవత్సరం 1186 (క్రీ శ. 1264లో కాకతీయ రుద్రమదేవి 
కాలంలో నిర్మించబడిందని తెలుస్తుంది. దీన్ని నిర్మించినవాడు గుండయ అనే స్థానిక 
సామంతుడు. శాసనంలో పేర్కొనబడిన శ్రీరామనాథ దేవర ఆలయము కాలక్రమేణ 
శ్రీరాజరాజేశ్వరాలయముగా స్థిరపడిపోయింది. 

సువిశాలమైన ప్రాంగణంలో పెద్దపెద్ద రాతిపలకలతో ఎత్తుగా నిర్మించబడిన 
(ప్రహారీగోడతో తూర్పుముఖంగా ఈ ఆలయమున్నది. ముఖద్వారం రెండు 
అంతస్థులతో నిర్మాణం కాకతీయుల అద్భుత శిల్పకళానైపుణ్యమును ప్రతిబింబించేలా 
ఉంది. ప్రధానద్వారం మీద జైన తీర్థంకరుల చిహ్నాలున్నాయి. రంగమండప 
స్తంభంపై దానశాసనమున్నది. నల్లశానపు రాయితో చెక్కబడిన నంది విగ్రహం 
శిల్పకారుని ప్రతిభను చాటుతున్నది. గర్భాలయ శిఖరం నాగరశైలిలో 
నిర్మించబడింది. గుడి బయట నగ్నరూప భైరవుని విగ్రహం ఆకట్టుకునేలా ఉ 
౦ది. 

మహాశివరాత్రి నాడు ఆలయము ప్రక్కగా ప్రవహించే పాల్వంచ వాగులో 
లింగాలమడుగు వద్ద స్నానమాచరించి భక్తులు దైవదర్శనము చేసుకుంటారు. 

సిద్ధ రామేశ్వరాలయం - భిక్కనూర్‌ : భిక్కనూరుకు సమీపంలో సిద్ధ 
రామేశ్వరాలయం ఉంది. ఇక్కడ కొలువైన సిద్ధరామేశ్వరుని భిక్కనూరు (దోమకొండ) 
సంస్థానాధీశులు తమ ఇలవేల్పుగా పూజించారు. కావ్యాలు అంకితమిచ్చినారు. పూర్వం 
సిద్ధగిరి, రామగిరి అనే యోగులు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుంటే, ఒక నల్లని ఆవు 
ఒక పుట్టలోనికి పాలు విడిచిపోతున్న విషయాన్ని సిద్ధగిరి, రామగిరి చూసినారని, 
వారికి స్వప్నంలో పరమేశ్వరుడు కనిపించి ఆ పుట్టలో తాను లింగరూపంలో ఉ 
న్నానని, తనకో ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించినట్లు స్థలపురాణం చెబుతుంది. 
సిద్దగిరి, రామగిరి యోగులచే నిర్మింపబడ్డ ఆలయం కనుక సిద్ధ రామేశ్వరాలయంగా 
పిలువబడింది. 

ఇక్కడ అన్ని దేవాలయాల వలె కాక శివలింగం పైకి కాకుండా ప్రాణవట్టం 
లోపల ఉంటుంది. అందువల్ల స్వయంభువుగా భక్తులు ఇక్కడి దేవుణ్ణి పూజిస్తారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 25 


వాయువ్యంలో అమ్మవారి గుడి, ఆలయానికి ఆగ్నేయంలో మూలబావి ఉంది. ఈ 
బావిలో నీరు ఎప్పుడూ ఇంకిపోదు. ఆలయానికి కొంచెం దూరంలో రాతితో కట్టబడిన 
కోనేరు ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఈ దేవాలయంలో శివరాత్రినాడు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 
శ్రావణమాసం నెలరోజులు విశేషార్చనలు, విజయదశమికి జరిపే అమ్మవారి 
నవరాత్రోత్సవములు చక్కగా జరుగుతాయి. 

బండాయప్ప సోమలింగప్ప ఆలయం -ఈ ఆలయం 1952 ప్రాంతంలో 
బిచ్ముందలో శైవమరఠం, దానికి అనుబంధంగా కాశీ విశ్వనాధాలయం నిర్మించబడ్డాయి. 
ఇక్కడ శివరాత్రి, గురుపౌర్టిమ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. వీరి సంస్థ తరపున 
విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ, ఆధ్యాత్మిక, మానవసేవ చేస్తున్నారు. ఇక్కడ 
నేతి బావి ప్రత్యేకమైనది. 

లింగంపేట దేవాలయాలు - పాపన్నపేట పాలకురాలు రాణి లింగమ్మ పేరుతో 
ఏర్పాటైన గ్రామం లింగమ్మపేట. అదే రానురాను లింగంపేట గా మారింది. ఈ 
గ్రామంలో ఉన్న దేవాలయాలలో ప్రఖ్యాతమైనది నగరేశ్వరాలయము. గుడి గ్రామం 
నడిబొడ్డున ఉంది. ఆలయశిల్పం కాకతీయ శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయం 
ముందున్న ధ్వజస్తంభం గాలికి ఊగుతుంది. చేతితో నెట్టితే కదులుతుంది. ఈ ధ్వజ 
స్తంబానికి చిన్నచిన్న గూళ్ళున్నాయి. ఇది దీప స్తంభం కావచ్చు. 

లింగంపేటలోని మరో ముఖ్య ఆలయం హరిహరనాథ దేవాలయం. దీన్ని 
ఇప్పడు రామాలయంగా పిలుస్తున్నారు. లింగంపేట గ్రామం పక్కనున్న కొండ మీద 
జోగినాథాలయం ఉంది. ఇది జైనమత సంప్రదాయాన్ని పోలి ఉంది. అందులో చిన్న 
శివలింగం ప్రతిష్టించబడి ఉంది. అలాగే లింగంపేటకు 5 కి.మీ. దూరంలోని సిద్దుల 
గుట్ట మీద ప్రభుస్వామి ఆలయం ఉంది. దాని పక్కనున్న కుంటలో మునిగి తడిబట్టలతో 
భక్తులు దైవదర్శనం చేసుకుంటారు. 

రామారెడ్డి దేవాలయాలు- భిక్కనూరు సంస్థానానికి కొంతకాలం రామారెడ్డిపేట 
రాజధానిగా ఉంది. ఈ గ్రామం భిక్కనూరు పాలకులకుడైన రామారెడ్డి పేరుతో మల్లారెడ్డి 
నిర్మించాడని ఉమాపత్యభ్యుదయం కావ్యం వల్ల తెలుస్తుంది. ఆయనే రామాలయం, 
పక్కనే రాజేశ్వరాలయం నిర్మింపజేసినాడు. ఈ జంట దేవాలయాలు ఒకే రకంగా 
ఉన్నాయి. శ్రీరామునికి, రాజరాజేశ్వరునికి జరిగే రథోత్సవాల వల్ల ఈ (గ్రామాన్ని 
రథాల రామారెడ్డి అని కూడా పిలుస్తారు. 

ఈ ఆలయాలకు సమీపంలో రాతితో చక్కగా కట్టబడిన కోనేరు ఉంది. ఈ 
కోనేటిలోని నీళ్లు సుడి తిరుగుతుంటాయని చెబుతారు. ఈ దేవాలయానికి సమీపంలో 


26 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


దొరల భవనాలుండేవి. రాణివాసం వారు ఆలయాలలోనికి ప్రవేశించడానికి ప్రత్యేక 
మార్గముందేది. ప్రస్తుతం ఈ భవనాలు శిధిలమైనాయి. చైత్రశుద్ధ మాసంలో పక్షం 
రోజులపాటు జరిగే ఉత్సవాల్లో పౌర్ణమి నాడు తిరిగే రథోత్సవానికి చుట్టు ప్రక్కల 
గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ రథాలు ఐదంతస్తుల ఎత్తుతో 
ఉంటాయి. ఈ జంట ఆలయాల సమీపంలో సిద్ధిబుద్ధి సహిత వినాయక ఆలయం, 
హనుమదాలయం ఉన్నాయి. ఈ ఆలయాల నిత్యోత్సవ, (బ్రహోత్సవాలు 
నిర్వహించడానికి దోమకొండ దొరలు విస్సన్నపల్లి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. 

కాలభైరవ స్వామి ఆలయం-ఇసన్నపల్లి - రామారెడ్డి గ్రామానికి ఈశాన్య 
భాగంలో ఇసన్నపల్లి గ్రామ శివార్లలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఇది 
ప్రాచీన ఏకశిలా విగ్రహంతో కూడిన ఆలయం. ఈ విగ్రహాన్ని పరిశోధకులు జైనముని 
పార్వనాథునిది అంటారు. కానీ ఈ ప్రాంత భక్తులు కాలభైరవునిగా భక్తితో ఆరాధిస్తారు. 
సమీపంలోని పుష్కరిణి ప్రత్యేకమైనది. దుర్భిక్ష కాలంలోనూ ఇందులో నీరు పుష్కలంగా 
ఉంటుంది. ఈ పుష్కరిణి నీటితో స్నానం చేస్తే, త్రాగితే రోగాలు పోతాయని భక్తుల 
విశ్వాసం. కార్తీక మాసంలో జరిగే ఉత్సవాలు ఘనంగా జరగుతాయి. స్వామి వారి 
జన్మదినం సందర్భంగా జరిగే ఈ ఉత్సవాల్లో నవమి నాడు అగ్నిగుండాలు కూడా 
నిర్వహిస్తారు. 

రామలింగేశ్వరస్వామి ఆలయం - పిట్లం మండలంలోని చిన్నకొడప్‌గల్‌ 
గ్రామానికి కొద్ది దూరంలో ఎత్తైన గుట్టలపై రామలింగేశ్వర స్వామి దేవాలయం 
ఉంది. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాడని, ఆయనే ఈ శివలింగాన్ని 
ప్రతిష్టించాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలో ఏడు కోనేరులున్నాయి. 
కొంత దూరాన మునిపుట్టి, నాగలోకం అని పిలువబడే రెండు ప్రదేశాలున్నాయి. ఈ 
ప్రాంతంలో మునులు తపస్సు చేస్తుండగా వారిపై పుట్టలు పెరిగినాయట. ఈ పుట్టలను 
చూస్తే కూర్చున్న మానవాకారాలుగా కనిపిస్తాయి. మునులు ఈ పుట్టల్లోనే సమాధులై 
పోయారని అందుకే ఇవి మునిపుట్టలని అంటారు. ఒక చోట రాతిపలకలపై పాములు 
పాకినట్లు చిహ్నాలున్నాయి. ఇవి దేవతా సర్పాల గుర్తులుగా భక్తులు విశ్వసిస్తారు. 
మరోచోట రాతి బండపై కాలి గుర్తులున్నాయి. ఈ గుర్తులు శ్రీరాముని పాదచిహ్నాలుగా 
భావించి భక్తులు పవిత్రంగా పూజిస్తారు. 

శబరీమాత ఆశ్రమం - తాడ్వాయిలో ఈ ఆశ్రమం ఉంది. మెదక్‌ జిల్లా 
తొగుట గ్రామంలో జన్మించిన నాగలక్ష్మి జ్ఞానసిద్ధి పొంది శబరీమాతగా మారింది. 
బాల్యంలోనే ఆమెకు భక్తి, వైరాగ్య భావనలు అలవడి, భజనలు చేసేది. శ్రీరాముని 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 27 


ఇష్టదైవంగా భావించేది. దేశాటన చేసి, తాడ్వాయిలో స్థిరపడి ఆశ్రమం స్థాపించింది. 
ఆమెను దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్టల నుంచి 
భక్తులు వచ్చేవారు. 

2000 లో శ్రీరామనవమి పర్వదినాన శబరీమాత జీవసమాధి పొందింది. 
ఆశ్రమంలో నిర్మించిన దేవాలయంలో ప్రతిరోజు అభిషేకాలు, భజనలు జరుగుతాయి. 

శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఈ ఆశ్రమంలో వైభవంగా నిర్వహించ 
బడుతుంది. దత్త జయంతి ఉత్సవం 3 రోజుల పాటు జరుగుతుంది. ఆ సందర్భంగా 
శబరీమాత పాదుకలు ఊరేగిస్తారు. అమ్మవారి రథం, పల్లకీసేవ ఘనంగా నిర్వహిస్తారు. 

శ్రీ సోమలింగేశ్వరాలయము- బీర్మూర్‌ మండలం దుర్శి గ్రామ శివారులో 
శ్రీసోమలింగేశ్వరాలయం ఉంది. ఇది కళ్యాణీ చాళుక్యరాజు మూడో సోమేశ్వరుడు 
జైనమత ప్రభావంతో నిర్మించగా కాకతీయులు శివాలయంగా తీర్చిదిద్దినారు. చక్కని 
శిల్పకళా వైభవంతో అలరారుతుంది. గర్భాలయం ముందు విశాలమైన మంటపం, 
రాతిస్తంభాలు, అరుగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. చుట్టూ అడవులు, కొండల 
మధ్య అందమైన ప్రకృతి ఒడిలో ఈ గుడి ఉంది. ఇక్కడి కోనేరు ఆకట్టుకుంటుంది. 
దుర్శ్మిలోనే శ్రీ కేశవనాథాలయం కూడా ఉంది. ఇది కూడా ప్రాచీనమైన దేవాలయం. 
రాతితో నిర్మించబడింది. దుర్వాస మహర్షి తపస్సు చేసినందువల్ల ఈ ప్రాంతానికి 
దుర్మి అనే పేరు వచ్చిందంటారు. 

అల్లమ ప్రభు దేవాలయం - బొమ్మన్‌దేవ్‌పల్లి : ఇది నస్రుల్లాబాద్‌ మండలంలోని 
బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామ సమీపంలో కొండపై ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించబడింది. 
వీరశైవ సంప్రదాయంలో సుప్రసిద్దుడైన అల్లమప్రభు దీనిని నిర్మించాడు. అతడు 
సంఘసంస్కర్తగా, వీరశైవ మత ప్రచారకుదిగా, మహిమాన్వితునిగా ఖ్యాతి పొందాడు. 
ప్రధానదైవం శివుడైనా దాన్ని స్థాపించిన అల్లమప్రభు పేరుమీదుగానే ఈ ఆలయం 
ప్రఖ్యాతి చెందింది. 

భీమేశ్వరాలయం - తాడ్వాయి మండలంలో సంతాయిపేట గ్రామ సమీపంలో 
ఈ దేవాలయం ఉంది. చుట్టూ గుట్టలు, లోయ, మధ్యలో విశాలమైన పరుపు బండపై 
భీమేశ్వరాలయం నిర్మించబడింది. ఇక్కడ భీమేశ్వరవాగు రెండు పాయలుగా 
గుడిముందు, వెనుక నుంచి ప్రవహిస్తుంది. 

ఈ ఆలయ గర్భగుడి లోపలి భాగం గుహలాగా ఉంటుంది. ప్రధానగుడికి 
దక్షిణ భాగంలో పార్వతీదేవి ఆలయం నిర్మించబడింది. అది అసంపూర్ణ ఆలయం. 
ఇందులో వల్లుబండ ఉంది. ఆ ఆలయ సమీపంలోని బండరాళ్లపై చెక్కిన గణపతి, 


28 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సప్తమాతృకలు, పంచపాండవుల విగ్రహాలు ఎంతో సుందరంగా ఉన్నాయి. 
వెనుకభాగంలో యమకోడం కూడా ఉంది. శ్రావణమాసం, శివరాత్రి సందర్భంగా 
ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 

శ్రీ లక్ష్మీనర్సింహ ఆలయం -కామారెడ్డి నుండి సిరిసిల్ల వెళ్లే మార్గంలో 
చుక్కాపూర్‌ శివారులో ఈ దేవాలయం ఉంది. ప్రస్తుత ఆలయానికి సమీపంలో 
లక్ష్మీనర్సింహ కోవెల ఉండేదని, అందులోని విగ్రహాన్ని దొంగలు ఒక బావిలో పడేశారని, 
పూజారికి స్వప్నంలో దేవుడు కనిపించి చెప్పగా ఇప్పుడున్న స్థలంలో గుడి నిర్మించారని 
స్థలపురాణం చెబుతుంది. 

దేవాదాయ శాఖ ఆధీనంలోకి రావడంతో ఈ ఆలయం ఇటీవల అభివృద్ధి 
చెందుతున్నది. ప్రతియేటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామివారి 
జయంతి, కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయి. 

శ్రీ మారుతి మందిరం - ఈ ఆలయం తెలంగాణ, మహారాష్ట్ర కర్నాటక 
రాష్ట్రాల సరిహద్దులో మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌లో ఉంది. శివాజీ గురువు 
సమర్థ రామదాసు ఈ హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించాడని అంటారు. ఆంజనేయుడు 
ఇక్కడ దక్షణాభిముఖంలో ఉంటాదు. ఉదయం బాల్యరూపంలో, మధ్యాహ్నం యవ్వనం, 
సాయంత్రం వృద్ధాప్యరూపంలో స్వామివారు దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. 

శ్రీ బసవేశ్వర ఆలయం - బోర్లం సమీపంలోని గుట్టపై బసవేశ్వరుని ఆలయం 
ఉంది. వీరశైవంలో బసవేశ్వరునికి ఉన్నతమైన స్థానం ఉంది. ఒక ఆంబోతును 
సంప్రదాయం ప్రకారం వదిలిపెట్టగా ఈ గుట్టమీదికి వచ్చి అదృశ్యమైనదట. అక్కడ 
కొందరికి వృషభ చిహ్నాలు కనిపించాయట. అది గమనించి భక్తులు అక్కడ బసవేశ్వరుని 
గుడి నిర్మించారని స్థానికులు చెబుతారు. 

శ్రీరామాలయం , ఎల్లారెడ్డి- ఈ ఆలయాన్ని ఆందోలు రాజులు నిర్మించినట్లుగా 
చెబుతారు. గోపుర నిర్మాణంలో శిల్పనైపుణ్యం కనిపిస్తుంది. ఇక్కడున్న రాతి పుష్కరిణి 
ప్రత్యేకమైనది. దీనికి సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం కూడా అలాంటిదే. 
ఎల్లారెడ్డిలోని నీలకంలేశ్వరాలయం కూడా ప్రాచీనచరిత్ర కలిగిందే. 

కిష్టమ్మ గుడి, కామారెడ్డి- ఇది ఐదవ జైన తీర్ధంకరుదైన సుమలినాథుని 
పేరు మీదుగా కళ్యాణీ చాళుక్యులు నిర్మించారు. రాష్ట్రకూట, కాకతీయ పాలకులు 
అభివృద్ధి చేశారు. తర్వాతకాలంలో విధ్వంసానికి గురై మండపం మాత్రమే మిగిలి 
ఉంది. కాకతీయ శైలిని పోలిన శిల్పాలున్నాయి. వైష్ణవ ద్వారపాలకులు ఉన్నారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 29 


కామారెడ్డికి తూర్పుభాగంలో పూర్వం కోడూరు అనే పల్లె ఉండేది. అప్పుడు 
నిర్మించిందే ఈ కిష్టమ్మ గుడి. నిన్న మొన్నటి వరకు ఎవరి పట్టింపూ లేక శిథిలమై 
పడి ఉండేది. ఇటీవల కొందరు భక్తులు పూనుకొని దీన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు 
నిత్య పూజలు జరుగుతున్నాయి. స్తంభాలు, రాతి ద్వారములు చక్కని చెక్కడాలు 
ఆకట్టుకుంటాయి. 

ఫరీదుపేట గడి- ఇది మాచారెడ్డి మండలం ఫరీదుపేటలో ఉంది. దక్షిణం 
వైపు మసీదు, ఉత్తరం వైవు గడి ఉన్నాయి. ఈ గడికి దాదాపు 500 ఏండ్ల చరిత్ర 
ఉంది. దీన్ని అశ్వశాలగా, సైనిక శిబిరంగా వాడినట్లు చరిత్రకారుల అభిప్రాయం. 
మసీదులో మొహర్రం ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఫరీదాబీ సమాధి ఉంది. 
ఆమె గంభీరావుపేట జాగీర్ణారీ తరఫున ఫరీదుపేట పాలకురాలిగా ఉండేది. 
ఇటువంటివే రాజంపేట, రంగంపేట, సదాశివనగరం వంటి ఊళ్లలో ఉన్నాయి. 

బుగ్గరామేశ్వరాలయాలు- ఈ పేరుతో కామారెడ్డి జిల్లాలో రెండు శివాలయాలు 
ఉన్నాయి. మొదటిది రామారెడ్డి మండలంలోని మద్దికుంట సమీపంలోని అరణ్యంలో 
ఉంది. నిత్యం నీటితో కళకళలాడే ఊట ఇక్కడి ప్రత్యేకత. రెండవది గాంధారి 
మండలంలో పొతంగల్‌ కలాన్‌ సమీపంలోని అడవిలో ఉంది. బుగ్గ ప్రాంతంలో 
రామన్న అనే శివభక్తుడు మరణించడం వల్ల ఆయన స్మారకార్థం బుగ్గరామేశ్వరాలయం 
నిర్మించినట్లు భక్తులు చెబుతారు. 

శ్రీ వెంకటేశ్వరాలయం- ఇది బీర్మూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో 
ఉంది. దీనినే తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు. పచ్చని ప్రకృతి కొండల మధ్య 
ప్రశాంతతకు నెలవైన క్షేత్రమిది. 50 సంవత్సరాల క్రితం బ్రహ్మయ్యచారి అనే భక్తుడికి 
వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, తాను కొండపై వెలిశానని గుడి కట్టించమని 
ఆదేశించాడని, ఆయన స్థానికుల సహకారంతో గుడి నిర్మించాడని అంటారు. నాటి 
నుండీ దినదినాభివృద్ధి జరుగుతూ ఈ ఆలయం భక్తుల ఆదరణ పొందింది. భక్తులు 
ఇక్కడి స్వామివారిని భూ నీల వేంకటేశ్వరునిగా కొలుస్తారు. 

ఇటీవల స్థానిక దాతలు, నేతల నవాకారంతో ఈ ఆలయం 
పునర్నిర్మించబడింది. ఈ ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 10కోట్ల 
రూపాయల అభివృద్ధి నిధులు కూడా మంజూరుచేసింది. 

మల్లికార్జున ఆలయం - ఇది కామారెడ్డి మండలం దేవునిపల్లెలో ఉంది. బోధన్‌ 
చాళుక్యుల రాజచిహ్నం సింహదేహ యక్షిణి ప్రతిమ ఇక్కడ ఉంది. వారు జైన 


30 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


తీర్థంకరుడు పార్వనాథుని నాగ చిహ్నాలతో ఆలయనిర్మాణం చేయగా కాకతీయ 
సామంతుడు రేచర్ల రుద్రుడు దాన్ని శివాలయంగా మార్చినట్లు కుప్రియాల్‌ శాసనం 
తెలుపుతున్నది. ఆలయం ముందు గల కాకతీయుల తోరణం రుద్రమదేవి కాలం 
నాటిదని అంచనా. 

మహదేవుని ఆలయం- ఇది దోమకొండ కోటలో ఉంది. ఈ ఆలయం కళ్యాణీ 
చాళుక్యులు జైనాలయంగా నిర్మించారు. సప్తమాతృకలు, పద్మరేఖలు ఆ విషయం 
నిరూపిస్తాయి. కాకతీయులు శివాలయంగా మార్చినారు. కోట కూడా అప్పటి 
నిర్మానమేనని చరిత్రకారుల అభిప్రాయం. తర్వాత కాలంలో భిక్కనూరు పాలకులు 
మరమ్మతులు చేయించి తమ పాలనాకేంద్రంగా చేసుకున్నారు. 

జైన దేవాలయం- కామారెడ్డి 

ఇది 1997లో నిర్మించిన జైన దేవాలయం. జైన తీర్థంకరులలో 20వ గురువు 
మునిశ్రవత్‌ స్వామి ఇందులోని ప్రధాన దైవం. ఆలయం ఉత్తర భారత శైలిలో మొత్తం 
పాలరాతితో నిర్మించబడింది. అద్భుతమైన పాలరాతి కళాఖండాలతో ఈ ఆలయం 
రాజస్థాన్‌లో గల మౌంట్‌ అబూలోని దిల్వారా దేవాలయాలను తలపిస్తుంది. ఈ 
ఆలయంలోని మునిభద్ర బాబాను కాలభైరవుని రూపంగా భావిస్తారు. 

ఈ ఆలయంలో మొదటి జైన తీర్థంకరుడు బుషభదేవునితో పాటు చివరి 
తీర్థంకరుడు మహావీరుని విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ వినాయక 
చవితి సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తారు. 

ఇవే కాక మరెన్నో ప్రాచీన, ఆధునిక ఆలయాలు కామారెడ్డి జిల్లాలో 
ఉన్నాయి. బిచ్ముంద నగరేశ్వరాలయంలో జైనచిహ్నాలున్నాయి. నవగ్రహ విగ్రహాలు 
చెక్కబడి ఉన్నాయి. ప్రతాపరుద్రుని శాసనం ఉంది. నాగిరెడ్డిపేట మండలంలోని 
తాండూరులో గల త్రిలింగ రామేశ్వరాలయం త్రికూట పద్ధతిలో నిర్మించబడింది. 
రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వరులు స్థానమూర్తులుగా పూజలందుకుంటున్నారు. 
పెద్దమల్లారెడ్డిలోని హరిహరనాథ ఆలయం కూడా త్రికూటాకారంలో నిర్మించబడింది. 
కంచర్లలోని నగరేశ్వరాలయం కూడా ప్రాచీనమైనదే. పిట్లంలోని రామేశ్వర గుట్ట 
చారిత్రక ప్రాధాన్యత కలిగిందే. ఇక గాంధారిలోని భోగేశ్వరాలయంలో మల్లినాథుని 
కలశం గుర్తు ఉంది. కాకతిదేవి విగ్రహం గాంధారి బాలరాజుగా పూజించబడుతుంది. 

ఇట్లా జిల్లాలోని అన్ని మూలల్లోనూ వైభవోపేతమైన చరిత్ర గల ఆలయాలు, 
శిల్పసంపద ఉన్నాయి. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 31 


4. ప్రాచీన సాహిత్యం 


కామారెడ్డి జిల్లా అనేక శతాబ్దాల పాటు ఇందూరులో భాగంగా కొనసాగినందున 
ఆ ప్రాంత సాహిత్యం, కవులు ఈ ప్రాంత సాహిత్య చరిత్రలోనూ స్మరించవలసి 
ఉంటుంది. నాటి కవుల రచనల్లో ఇక్కడి విశేషాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అందువల్ల 
వివిధ కాలాల్లోని ఇక్కడి సాహిత్య విశేషాలను సంక్షిప్తంగా పరిచయం చేసుకోవలసిన 
అవసరం ఉంది. 

జైన తీర్థంకరులలో మొదటివాడైన బుషభదేవుని కొడుకు బాహుబలి, అతని 
తర్వాత మహాబలి పోదన (బోధన్‌) కేంద్రంగా అన్మకరాజ్యాన్ని పాలించినట్లు 
జినసేనుని ఆదిపురాణంలో చెప్పబడింది. క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన 
కుందకుందాచార్యుని '“అష్టపాహుడి అనే జైన గ్రంధంలో బహుబలి వృత్తాంతం 
ఉంది. ఆ ఆచార్యుడు కాశీ, మధుర, హస్తినాపురం వలె పోదనం కూడా ఒక పవిత్ర 
క్షేత్రమని తన ప్రాకృతరచన 'దసబత్తి'లో ప్రశంసించాడు. 

మహాభారత సభాపర్వంలో “అశ్మకో నామ రాజర్షిస్య పౌథన్యం న్యవేశయత్‌' 
అని చెప్పడం వల్ల అశ్శకుడు పౌథన్యం రాజధానిగా పాలనచేసినట్లు తెలుస్తుంది. ఈ 
అశ్శకుడు భారతయుద్ధంలో పాండవుల పక్షాన పోరాడినట్లు కర్ణపర్వంలో ఉంది. 
క్రీ.పూ. 600 ప్రాంతంలో నివసించిన పాణిని తన 'అష్టధ్యాయి'లో దక్షిణాపథంలో 
కళింగతో పాటు అశ్శకరాజ్యాన్ని కూడా పేర్కొన్నాడు. 

దీన్నిబట్టి బోధన్‌ కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచప్రసిద్ధ జైనకేం[ద్రంగా వర్ణిల్లినట్లు 
తెలుస్తుంది. ఇక్కడ నెలకొల్పబడిన జైన విశ్వవిద్యాలయంలో సాహిత్యం, కళలు 
బహుముఖంగా వికసించాయి. ఆ విద్యాలయంలో చంద్రప్రభ ఆచార్యులు, రుద్రశక్తి 
పండితులు వంటి గురువులు సాహిత్య, ధార్మిక బోధనల్లో ఎంతో ప్రసిద్ధిపొందినట్లు 
చరిత్రకారులు గుర్తించారు. బోధన్‌తో పాటు ఇందూరు, కామారెడ్డి, గాంధారి సమీప 
ప్రాంతాల్లో జైన బసదులు ఉండేవి. ఆ బసదుల్లో ఉండే గురువులు తీర్థంకరుల 
విగ్రహాలు చెక్కించుకుని పూజించేవారు. రామారెడ్డి కాలభైరవుని విగ్రహం, 
బండరామేశ్వర్‌ పల్లి రాజేశ్వరాలయ ఆవరణలోని విగ్రహం జైన తీర్ధంకరులవేనని 
చరిత్రకారుల అభిప్రాయం. 

సంస్కృతంలో వ్యాస, కాళిదాస, భారవి వంటి మహాకవుల సరసన పేర్ళొనబడే 
భవభూతి (క్రీ.శ. 680-750) ఇందూరువాసి అని (ప్రముఖ పరిశోధకుడు 
డా॥సంగనభట్ల వెంకటనర్సయ్య నిరూపించారు. భవభూతి స్వయంగా తాను “'దక్షణాపథే 
పద్మపురం నామ నగరం' నివాసినని చెప్పుకున్నాడు. అప్పటి పద్మపురమే నేటి బోధన్‌. 


32 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


భవభూతి సంస్కృతంలో ఉత్తరరామచరిత పేరుతో కావ్యం, మాలతీమాధవం, మహావీర 
చరిత్ర అనే నాటకాలు రచించాడు. 

బోధన్‌ చాళుక్యులు లేదా వేములవాడ చాళుక్య వంశంలో రెండో అరికేసరి 
సుప్రసిద్ధుడు. క్రీ.శ.902-975 మధ్యకాలంలో జీవించిన పంపకవి కన్నడంలో 
ఆదికవి. అతడు సంస్కృత, ప్రాకృత, కన్నడ, తెలుగు భాషల్లో నిష్టాతుడు. కడదాకా 
జైనధర్మమును పాటించిన పంపడు 'శుభనంది పేరుతో జైనమునిగా మారి చివరికి 
బోధన్‌లోనే మరణించాడు. ఆయన కన్నడంలో ఆదిపురాణము, విక్రమార్లున విజయము 
రచించాడు. తెలుగులో రాసిన జినేంద్ర పురాణంలోని ఒక సీసపద్యం మాత్రమే 
లభిస్తున్నది. పంపకవి సోదరుడు జినవల్లభుడు రాసిన కందపద్యాలు కుర్యాల 
సమీపంలోని బొమ్మలమ్మ గుట్టమీద నేటికీ నిలిచి ఉన్నాయి. 

నన్నయకు భారతాంధ్రీకరణలో సహాయపడిన నారాయణభట్టు బాన్సువాడ 
ప్రాంతానికి చెందినవాడని ఇటీవలి పరిశోధకులు నిర్ధారించారు. అప్పటి రాజకీయ 
కారణాలతో పాటు, బోధన్‌ చాళుక్యులు జైనమతం అవలంబించడంతో వైదికాభిమాని 
అయిన నారాయణభట్టు వేంగి చాళుక్య రాజ్యానికి వెళ్లి, రాజరాజనరేంద్రుని ఆశయం 
పొందినట్లు తెలుస్తున్నది. 
నారాయణభట్టు 

భారతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టిన నన్నయకు సహాధ్యాయి అయిన 
నారాయణభట్టు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నివాసి. భారతానువాదంలో నన్నయకు 
సహకరించి చిరకీర్తి సంపాదించుకున్నాడు. ఆయనను నన్నయ “సంస్కృత, కర్ణాట, 
ప్రాకృత, పైశాచికాంధ్ర భాషాకవిశేఖరుడు, మనీషాలవ దుర్విదగ్ధ కవిగర్వ భంజనుడు, 
కవీభ వజ్రాంకుశుడు, సరస్వతీ కర్ణావతంసుడు, అష్టాదశావధారణ చక్రవర్తి అని 
క్రీ.శ. 1058 నాటి నందంపూడి శాసనంలో ప్రశంసించాడు. దాంతో నారాయణభట్టు 
అప్పటికే గొప్ప కవి, పండితుడని తెలుస్తున్నది. 

పాయక పాకశాననికి భారత ఘోరరణంబునందు నా 

నారాయణునట్లు వాణన ధరామర వంశవిభూషణుండు నా 

రాయణభట్టు వాజ్మయ దురంధరుండు దనకిష్టుడున్‌ సవో 

ధ్యాయుడు నైన వాడభిమతంబుగ దోదయి నిర్వపాొంవగన్‌ 

అని నన్నయ భారతావతారికలో నారాయణభట్టు కృషిని కృతజ్ఞతాపూర్వకంగా 
తలచుకున్నాడు. కొన్ని ప్రతుల్లో 'వాణసి అని ఉండగా మరికొన్ని ప్రతుల్లో 'తానును” 
అని ఉంది. వాణస అనే వదం అన్వయక్షిష్టత వల్ల కొందరు పండితులు “తానును” 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 33 


చేర్చినట్లు ఆ పదం కంటే వాణస పదమే సందర్భానికి తగిన అర్థం సూచిస్తున్నదని 
పరిశోధకుల అభిప్రాయం. 

మహాభారత యుద్ధంలో అర్జునునికి కృష్ణుడు సహాయం చేసినట్లుగా 
వ్యాసభారతాన్ని తెలుగు చేయడంలో తోద్చడ్డాడని స్వయంగా నన్నయనే చెప్పుకున్నాడు. 
భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు చేసింది చిన్న సాయం కానట్లే, నారాయణభట్టు కూడా 
నన్నయకు చేసింది మామూలు సాయం కాదన్నమాట! 

ఈ పద్యంలో నన్నయ నారాయణభట్టును 'వాణసి ధరామరునిగా 
ప్రస్తావించాడు. అంటే వాణస వంశానికి చెందిన బ్రాహ్మణుడు అని అర్థం. ప్రాచీన 
కాలంలో వాణస వంశ బ్రాహ్మణులు నివసించిన ఊరు వాణసవాడ అని కాలక్రమంలో 
అదే బాన్సువాడ అయ్యిందని డా.రంగనాథ వాచస్పతితో పాటు మరికొందరు 
పరిశోధకులు తేల్చిచెప్పినారు. అది నిజమేనని ఆనాటి చారిత్రిక కారణాలు కూడా 
నిరూపిస్తున్నాయి. 

నారాయణ భట్టు అప్పటికే బోధన్‌లో పంపడు రాసిన భారతం (విక్రమార్జున 
విజయము) చదివి ఉన్నాడు. దానిపై జైనమత ప్రభావం ఉండటం వల్ల, వైదిక 
మతాభిమాని అయిన నారాయణభట్టుకు అది రుచించలేదు. నన్నయకు పంపభారతాన్ని 
పరిచయం చేశాడు. అది కూడా అనువాదంలో నన్నయకు కలిసి వచ్చింది. అందుకే 
వ్యాస నిరూపితార్ధా భారత కథను అన్వయం చేసుకోవడంలో నారాయణభట్టు కీలకంగా 
వ్యవహరించాడు. అనువాదంలో ఎదురైన సందేహాల నివృత్తిలోనూ, విద్వాంసులతో 
వివాదాలు పరిష్కరించడంలోనూ, పద పరిష్కారంలోనూ నారాయణభట్టు నన్నయకు 
సహాయపడ్డాడు. అంతటి సాయం చేయడం వల్లనే నన్నయభట్టు తన మిత్రుణ్ని 
కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నాడు. 

అప్పటి చారిత్రిక కారణాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. జైన, 
వైదిక మతాల మధ్య ఆనాడున్న పరిస్థితుల వల్ల నారాయణభట్టు తూర్పు చాళు 
క్యరాజు రాజరాజనరేంద్రుని ఆశ్రయం పొందినట్లు తెలుస్తున్నది. 

తొలుత బోధన్‌ (వేములవాడ)చాళుక్యుల వద్ద ఉన్న నారాయణభట్టు 1052లో 
జరిగిన యుద్ధంలో రాజరాజనరేంద్రునికి, పశ్చిమచాళుక్య ప్రభువు త్రైలోక్య మల్లదేవునికి 
మధ్య సంధి కుదిర్చి రాజరాజ నరేంద్రుడు సింహాసనం అధిష్టించడానికి సహకరించాడు. 
అందుకు కృతజ్ఞతాపూర్వకంగా నందంపూడి అగ్రహారాన్ని నారాయణభట్టుకు దానం 
చేసినట్లుగా ‘తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం? లో ఆచార్య ఎస్వీ రామారావు 
అభిప్రాయపడ్డారు. 


34 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


నన్నయకే సంశయనివృత్తి చేసిన పండితుడు, కవిగా గౌరవం పొందిన 
నారాయణభట్టు సొంత రచనలేవీ లభించకపోవటం తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు! 

నారాయణభట్టుకు దోమకొండ సంస్థాన కాలానికి మధ్య అంటే దాదాపు 
నాలుగు వందల సంవత్సరాలలో ఈప్రాంతంలో వెలవడిన సాహిత్యం గురించి 
ఎటువంటి సమాచారం తెలుగు సాహిత్యచరిత్రలో నమోదు కాలేదు. భిక్కనూరు 
సంస్థానం ప్రారంభమైనప్పటి నుంచి అనగా 15 వ శతాబ్దం నుండి 1900 సంవత్సరం 
వరకు వచ్చిన సాహిత్య వివరాలు తెలుస్తున్నాయి. 
దోమకొండ సంస్థానం 

మొదట భిక్మనూరును, తర్వాత రామారెడ్డిని, చివరగా దోమకొండను కేంద్రంగా 
చేసుకొని క్రీ.శ. 1435 నుంచి 1948 వరకు పాలించినవారు కామినేని రెడ్డిరాజులు. 
ఎక్కువకాలం భిక్కనూరు కేంద్రంగా పాలించినా, వీరి చివరి రాజధాని పేరుతో 
దోమకొండ సంస్థాన ప్రభువులుగానే ప్రసిద్ధి చెందారు. మొదటి కాచారెడ్డి నుంచి 
చివరి పాలకుడైన రాజా సోమేశ్వరరావు వరకు 19 మంది పాలకులు దాదాపు ఐదు 
వందల ఏండ్లపాటు ఈ సంస్థానాన్ని పాలించారు. 

తెలుగుసాహిత్యంలోనే దోమకొండ సంస్థానానికి విశిష్ట స్థానముంది. ఈ 
సంస్థానాన్ని ఆశ్రయించిన కవులే గాక, రాజులు కూడా కలంపట్టి ప్రసిద్ధమైన కావ్యాలు 
రచించారు. దోమకొండ సంస్థాన కవులు, వారి రచనలపై సమగ్రపరిశోధన చేసిన 
డా॥మేదవరం అనంతకుమారశర్మ ప్రకారం దోమకొండ సంస్థానంలో ప్రధానంగా 
సారస్వతసేవ జరిగిన కాలాలు మూడు. వివిధ రచనలు ఈ మూడు కాలాల్లోనే 
వెలువడ్డాయి. మొదటిది పట్టమెట్ట సోమనాథ సోమయాజి, మల్లారెడ్డి తమ రచనలు 
సాగించిన కాలము. 16వ శతాబ్ది ఉత్తరార్థం అనగా ప్రబంధయుగాంతంలో వీరి 
రచనలు వెలువడినాయి. రెండవదశ రాపాక లక్ష్మీపతి రచనలు వెలువడిన కాలం. 
ఇది 18 శతాబ్ది ఉత్తరార్థం. 19 శతాబ్ది ఆరంభం ఆరంభం నుండి దోమకొండ 
సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమయ్యేవరకు గల కాలం మూడవదశ. 

భిక్కనూరు సంస్థానంలో నాలుగో పాలకుడైన మొదటి ఎల్లారెడ్డికి 
సాహిత్య ప్రియుడు అనే పేరున్నది. అతడు బాలభారతము, కిరాతార్జునీయము అనే 
కావ్యాలను అంకితం తీసుకున్నట్లుగా పట్టమెట్ట సోమనాథ సోమయాజి రాసిన 
సూతసంహిత పేర్కొంది. కానీ వాటి రచయితలెవరో తెలియదు. అవి నేడు అలభ్యములు. 

ఇక రాజకవి మల్లారెడ్డి సోదరుడైన రెండో ఎల్లారెడ్డి వాశిష్ట్యము, 
లింగపురాణములను తెలుగీకరించినట్లుగా తెలుస్తున్నది. ఇతనిని మల్లారెడ్డి “సలలిత 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 3౨ 


కవితా విశారదుండు” అని ్రస్తుతించాడు. కానీ అతని రచనలు కూడా లభ్యం 
కాలేదు. 

ఇక లభించిన రచనల ఆధారంగా భిక్కనూరు సంస్థానంలో వర్ధిల్లిన కవులు, 
వారి రచనలు పరిశీలిద్దాం. 
పట్టమెట్ట సోమనాథ సోమయాజి 

ఇతడు రెండో కామిరెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. కాలం 16 వ శతాబ్దం. పరమ 
శివభక్తుడు. ఆపస్తంభ సూత్రుడు. హరితసగోత్రుడు. తిమ్మమాంబ, వేంకటమంత్రి 
ఇతని తల్లిదండ్రులు. రాజమహేంద్రపుర సమీపంలోని వెలమలపల్లి ఇతని జన్మస్థలం. 
పండితారాధ్యుని వంశానికి చెందిన గౌరనారాధ్యుడు ఇతని గురువు. తర్క, వేదాంత 
శాస్త్రముల్లో పాండిత్యం గలవాడు. ఇతని కవిత్వం మధురపదాలతో, ధారాశుద్ధితో 
ప్రవాహం వలె ఉంటుంది. 

పురాణానువాదకవుల బాటలో నడిచిన సోమనాథ సోమయాజి సూతసంహిత, 
బ్రహ్మోత్తర ఖండములు రచించాడు. ఈ రెండు కావ్యాలూ స్మాందపురాణము నుంచి 
తీసుకున్న ఇతివృత్తాలే. శివపారమ్యమును ప్రబోధించేవే. సూత సంహిత అద్వైతమతాన్ని 
ప్రతిపాదిస్తుంది. గహనమైన వేదాంత వాదాలతో నిండి ఉంది. ఇందులో కావ్యదృష్టి 
తక్కువ, వేదాంత దృష్టి ఎక్కువ. ఇక బ్రహ్మోత్తర ఖండం శివతత్వాన్ని నిరూపించు 
భక్తి ప్రధానమైన గ్రంథం. ఇందులో కావ్యధోరణి ప్రధానంగా సాగుతుంది. ఈ రెండు 
రచనల అనువాదంలో సోమనాథుడు చాలావరకు మూలాన్నే అనుసరించినా విషయ 
భేదాన్ని బట్టి రెండింటిలోనూ ప్రత్యేకత చూపించాడు. 
సూతసంహిత 

సంహితాత్మకమైన స్మాందములోని ఆరు సంహితల్లో రెండోది. ఇందులో 
lk శివమహాత్యక ఖండము, 2. జ్ఞానయోగ ఖండము, 3.ముక్తి ఖండము, 4. యజ్ఞవైభవ 
ఖండము అనే నాలుగు ఖండాలున్నాయి. ఈ కావ్యానువాదంలో సోమనాథుడు శాస్త్ర 
సంబంధమైన విషయాలను యథామూలకంగా అనువదించినా, కొన్ని సందర్భాల్లో 
నామమాత్రంగా ఉన్న విశేషాలను పెంచి వర్ణించాడు. సూతసంహితలోని షష్ట్యంతాల్లో 
రెండో కామిరెడ్డి తలపెట్టిన సిద్ధరామేశ్వరాలయ నిర్మాణ ప్రసక్తి చతుర్ధాశ్వాసం చివరలో 
అతడు నిర్మించిన గ్రామారామ తటాకాల ప్రసక్తి ఉంది. రెండో కామిరెడ్డి ప్రేరణతో 
అవతరించిన ఈ కావ్యం భిక్కనూరు సిద్ధరామేశ్వర స్వామికే అంకితమీయ బడింది. 
బ్రహ్మోత్తర ఖండము 


36 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సోమనాథుని మరో రచన బ్రహ్మోత్తర ఖండము స్మాందపురాణంలోని 
బ్రహ్మోత్తర ఖండానికి తెలుగుసేత. కామిరెడ్డి తమ్ముడైన ఎల్లారెడ్డి కోరికపై ఇది 
రచించబడింది. ఇందులో శివపంచాక్షరీ మహిమ, గోకర్ణ క్షేతమహిమ, శివరాత్రి 
మహిమ, మొదలైనవి కథల రూపంలో చెప్పబడ్డాయి. ఈ కావ్యాన్ని సోమనాథుడు 
పౌరాణికానువాద పద్ధతిలో రచించాడు. ఇందులోని ఐదాశ్వాసాలలో 18305 గద్య 
పద్యాలున్నాయి. బ్రహ్మోత్తరఖండంలోని ఈ పద్యం ద్వారా కవికాలం శాలివాహనశకం 
1500 అంటే క్రీ.శ. 1578 అని తెలుస్తుంది. 
“కలరు భిక్మనవోలి శ్రీ కామిరెడ్డి 
భూమి విభునాశ్రయించిన బుధులు నిజము 
శాలివాహన శకవర్న సంఖ్య పదియు 
నైదునూరైన వర్తమానాబ్దములను” 
బ్రహ్మోత్తర ఖండంలో విభూతి, రుద్రాక్ష పంచాక్షరీ మంత్ర ప్రభావాదుల 
గురించి అనేక విధాలుగా వర్ణించబడింది. 
కామినేని మల్లారెడ్డి 
రెండో కామిరెడ్డి తమ్ముడైన మల్లారెడ్డి 1535-1600 మధ్య జీవించాడు. 
కామినేని వంశంలో ఇతడు ఉద్ధండపండితుడు, రాజకవి. ఈ సంస్థానకవులలో 
అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవితావిశారదుడు. ఇతని రచనలు 1. షట్బక్రవర్తి చరిత్ర, 
2. శిధర్మోత్తరము, 8.పద్మపురాణము. 
షట్చ(క్రవర్తి చరిత్రము 
ఇది ఎనిమిది ఆశ్వాశాలు, 1278 గద్య, పద్యాలతో ప్రబంధ శైలిలో 
రచించబడింది. 'నవరసాలంకార వివిధ శబ్దచాతురీ ధ్వని గుణ పాక శయ్యలలరి 
గా రాసి, మల్లారెడ్డి తమ కులదైవమైన భిక్కనూరు సిద్ధిరామేశ్వరునికి అంకితమిచ్చాడు. 
షట్చడక్రవర్తి చరిత్రలో హరిశ్చంద్ర, నల, పురూరవ, పురుకుత్స, నగర, 
కార్యవీరుల చరిత్రలను మల్లారెడ్డి రమణీయంగా వర్ణించాడు. వీరిలో ఒక్కొక్కరి చరిత్ర 
ఒక్కో ధర్మాన్ని ప్రబోధిస్తుంది. హరిశ్చంద్రుని కథలో సత్యమహిమ, నల చరిత్రలో 
నిర్మల అంత:కరణ ఆవశ్యకత, దాని ప్రయోజనములు, నలచరిత్రలో స్వచ్చమగు 
(ప్రేమస్వరూపము, పురూరవుని కథలో రాజులకుండాల్సిన లక్షణాలు, సగరుని 
వృత్తాంతములో అహంకారము వలన కలిగే దుష్పరిణామాలు, కార్యవీర్యుని కథలో 
రాజు నడుచుకోవలసిన తీరు తదితర అంశాలు హృద్యంగా వర్ణించబడ్డాయి. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 37 


అయితే మల్లారెడ్డి వీరిలో హరిశ్చంద్ర, నల చక్రవర్తుల వృత్తాంతాలను మాత్రమే 
విపులంగా వర్ణించాడు. హరిశ్చంద్రుని కథను మూడు ఆశ్వాసాల్లో వర్ణిస్తే, నలుని 
కథ రెండాశ్వాసాల్లో కూర్చినాడు. పురూరవ, పురుకుత్సుల కథలు ఆరవ ఆశ్వాసంలో 
రచించాడు. ఏడో ఆశ్వాసంలో సగరుని, ఎనిమిదో ఆశ్వాసంలో కార్యవీర్యుని కథ 
వివరించాడు. ఆశ్వాసాంత పద్యాల్లో ఆనాటి చారిత్రిక విశేషాలను మల్లారెడ్డి చక్కగా 
వర్ణించాడు. 
ప్రబంధశైలిలో రచించిన ఈ కావ్యంలో మల్లారెడ్డి చూపిన పాండితీ ప్రదర్శన 
అపూర్వం. నిరోష్ట్య, ఏకాక్షర, ద్వక్షర, అచలజిహ్వ, గుళ్ల కందములతో బంధ, చిత్ర 
కవితాప్రయోగాలెన్నో చేశాడు. 
ఏకాక్షర కందం: 'నానానేన న్నిన్నే/ నేనెన్ని నెన్ననున్న నేనానైనా 
నానో నానననేనను/ నానన నీనాన,ననిన నానున్నేని 
అంతేకాదు, నాటి కవులకు భిన్నంగా మల్లారెడ్డి సామాన్య ప్రజలు మాట్లాడుకునే 
తేటతెలుగు పదాలెన్నింటినో అవలీలగా ప్రయోగించాడు. 
“సావి దరమరాజ సంపన్నబూవుల 
మాసిగాడు కల్టిమస్సిగాడు 
పోసిగాడు గూడి పోయిరి రేతిరి 
సూసివచ్చినాడు సోద్దెమయ్యె 
ఈ కావ్యంలో సందర్భోచితంగా “ఆలస్యాదమృతం వష, పరోపకారార్థమిదం 
శరీరం” వంటి సంస్కృత లోకోక్తులతో పాటు చంకదుడ్డు శరణార్తి చక్మనగునే, తనయులు 
తప్పుజేసిన జనకునకు ముద్దుగాదె వంటి తెలుగు జాతీయాలు, సామెతలను కూడా 
వాడినాడు. అంతేకాదు తుపాకీ, మైజారు, రుమాళ్లు, హజారము వంటి పరభాషా 
పదాలను కూడా చక్కగా ప్రయోగించాడు. 
శివధర్మోత్తరము 
భువి మాయన్నగు కామిరెడ్డి కృువచే బోషించి మన్నించి నా 
దువెసన్‌ వారి బుణంబు బాయుటకు దోడ్లో నసిద్ధరామార్హణం 
బవునంచున్‌ శివుడానతిచ్చినది మేలౌనంచు బుద్ధిస్థితిన్‌ 
శివధర్మోత్తరమట్ల యంకితముగా జేయంగ నే బూనితిన్‌” 
అని తన అన్నకు కృతజ్ఞతగా, సిద్ధిరామేశ్వరునికి అంకితంగా శివధర్మోత్తరం 
రాసినట్లు మల్లారెడ్డి చెప్పుకున్నాడు. 


38 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఈ [గ్రంథం స్మాందపురాణంలోని శివధర్మోత్తరమునకు తెలుగు అనువాదము. 
సంస్కృత మూలంలో పన్నెండు అధ్యాయాల్లో ఉండగా మల్లారెడ్డి దానిని ఎనిమి 
దాశ్వాసముల ప్రబంధంగా తీర్చిదిద్దాడు. “శివధర్నోత్తరమనగా, శివతత్వము 
వెలయుచుండు శివుడు వచింపన్‌’ అన్నట్లు ఇది పూర్తిగా శివతత్వాన్ని ప్రబోధించే 
రచన. ఇందులో శివలింగార్చనా విధానము, శివయోగి ఉత్తమత్వం, శుభాశుభ కర్మల 
నిరూపణ, పిండోత్పత్తి ప్రకారము, కైలాసవర్ణనము, శివలోక వర్ణన మరియు గురుసేవా 
లక్షణాలు ఎన్నో మనోహరంగా వర్ణించబడినవి. 
పద్మపురాణము 

ఇది మల్లారెడ్డి మూడోరచన. అతని మరో సోదరుడు ఎల్లారెడ్డి కోరిక మేరకు 
ఈ కావ్యం రాయబడింది. సంస్కృతంలోని పద్మపురాణానికి ఇది సంపూర్ణానువాదం 
కాదు. అందులో గల పాతాళ ఖండంలోని శివరాఘవ సంవాదము మాత్రమే మల్లారెడ్డి 
అనువాదం చేసి, సిద్ధిరామేశ్వరునికే అంకితమిచ్చాడు. 

గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్బా ఆస్థానంలో ఉన్న గణేశకవి మల్లారెడ్డిని 
ప్రస్తుతించినట్లుగా పద్మపురాణంలో ఒక పద్యం ఉంది. దానివల్ల మల్లారెడ్డి గోల్మొండ 
రాజ్యంలో సుప్రసిద్ధకవి అని తెలుస్తున్నది. ఆ పద్యమిది - 

'చొటచొట తేనియల్‌ వడయు సూక్తులు ప్రాక్తన జన్మ పుణ్యసం 
ఘటితములై కవీంద్రులకఖండ ముదంబు హృదంబుజంబునన్‌ 
బొటమగజేయ గమరసపూరము గామహితప్రబంధముల్‌ 
పటుమతిసల్పగా దగిన ప్రాజ్ఞుడు మల్లనృపాలుడెంతయున్‌” 
పద్మపురాణంలో కూడా శివభక్తి ప్రబోధమే ప్రధానం. ఇందులో కొన్ని కథలు 
కూడా ఉన్నాయి. వాటి పరమోద్దేశం కూడా శివపారమ్యమే. వీటిని రచించడంలో 
మల్లారెడ్డి శివభక్తే కాని రసదృష్టి ముఖ్యం కాదు. శివుడు శంభుభట్టారకుని వేషంలో 
వచ్చి శ్రీరామునికి పురాణం విన్పించడం ఇందులోని ఇతివృత్తం. పురాణపఠనవిధానం, 
ప్రశ్నచూసే పద్ధతి, భస్మమును త్రిపుండ్రముగా ధరించడమే కాక విభూతి ధారణ 
ఫలితములను కూడా మల్లారెడ్డి ఇందులో వివరించాడు. 
రాపాక లక్ష్మీపతి 

ఇతని స్వస్థలం ఓరుగల్లు జిల్లాలోని పరకాల. పద్దెనిమిదో శతాబ్దంలో 
నివసించాడు. భిక్కనూరు పాలకులలో రాజన్నదేశాయి రామారెడ్డిని కేంద్రంగా చేసుకొని 
పాలించిన కాలంలో అతని ఆస్థానంలో ఉన్నాడు. ఇతని రచనలు 1.ఆచార్యవిజయము, 
2. శ్రీమదుపాఖ్యానము, 3.నీలావివావాము, 4. భద్రాయుర భ్యుదయము, 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 39 


5.కృష్ణవిలాసము. వీటిలో భద్రాయురభ్యుదయము రామారెడ్డిలోని శ్రీరాజరాజేశ్వరునికి, 
కృష్ణవిలాసము శ్రీరామునికి అంకితంగా రచించాడు. 
భద్రాయురభ్యుదయము 

(బ్రహ్మోత్తర ఖండంలోని భద్రాయువు చరిత్రను తెలిపే కావ్యం 
భద్రాయురభ్యుదయము. ఇది ఐదు ఉల్లాసములు గల ప్రబంధము. అవంతీనగర 
బ్రాహ్మణుడైన మందరుడు, పింగళి అనే వారాంగన (ప్రేమించుకోవడం, వారు 
మరుజన్మలో భద్రాయువు, కీర్తిమాలినిగా జన్మించడం ఇందులోని ప్రధానకథ. శివయోగి 
బుషభుడు భద్రాయువుకు శివకవచమును ఉపదేశించడం, భద్రాయువు పట్టాభిషేకం 
ఇందులో వర్ణితమయింది. ఈ కావ్యం ప్రబంధ లక్షణాలు కలిగి ఉన్నా అంతిమంగా 
శివమహిమనే ప్రబోధిస్తుంది. కథ చిన్నదే అయినా లక్ష్మీపతి దీనిని వర్ణనాదులతో 
పెంచి చక్కని శృంగార ప్రబంధంగా మలచినాడు. 

ఈ కావ్యంలో పురవర్ణన, బుతువర్ణన మృదుమధురమైన శబ్బాలంకారాలతో 
నడిచింది. రామారెడ్డిలోని పుష్పలావికల నర్మగర్భపలుకులు ఆముక్తమాల్యదలో గల 
వెలది యీ నీ దండవెల ఎంతి అనే కృష్ణదేవరాయల పద్యం స్ఫురించేలా ఉంది. 
'వనితనీ కైదండ గొనవచ్చితినటన్న్య కైదండనొక్కడు బాదుకొనియె అనే వర్ణన 
శ్లేషచమత్మారంతో మనోహరంగా వర్ణించాడు. 

లక్ష్మీపతి రామారెడ్డి పట్టణాన్ని కూడా మనోహరంగా వర్ణించాడు. 
భద్రాయురభ్యుదయంలో గల పద్యం 'శ్రీ రాజేశ్వరవరకరు/ ణారూఢి కటాక్షవీక్షణా 
గత లక్ష్మీ/ పూరిత ధనధాన్యాది/శ్రీ రామారెడ్డిపేట...”అనడం దానిని నిరూపిస్తుంది. 
శ్రీకృష్ణ విలాసము 

శ్రీకృష్ణుడు ఎనిమిది మంది భార్యలను వివాహమాడటం ఇందులోని 
కథావస్తువు. చేమకూర వేంకటకవి రాసిన విజయ విలాసమును తలపునకు తెచ్చే 
రచన ఇది. ఎనిమిదిమంది కావ్యనాయికలున్నా రుక్కిణీదేవినే ప్రధాన నాయికగా 
లక్ష్మీపతి తీర్చిదిద్దాడు. అందుకే కావ్యంలో సగభాగం రుక్మిణికళ్యాణం వర్ణించడానికే 
కేటాయించాడు. మిగతా భాగంలో సత్యాపరిణయము, కాళిందీ పరిణయము 
వర్ణించబడింది. నరకాసురవధను కూడా చక్కగా వర్ణించాడు. ఐదాశ్వాసములున్న 
ఈ కావ్యంలో ప్రబంధ లక్షణాలే ఉన్నాయి. 

లక్ష్మీపతి ప్రబంధశైలిలో రచన చేసినా అచ్చతెనుగు ప్రయోగం పట్ల ఆసక్తి ఉ 
న్నట్లు చాలా సందర్భాల్లో స్పష్టమవుతుంది. 


40 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఆదిపూడి ప్రభాకరకవి 

ఇతడు కామినేని వంశచరిత్రను తెలిపే ఏకాశ్వాస పద్యగ్రంథం 'ఉ 
మాపత్యభ్యుదయము” రచించాడు. జీవించిన కాలం క్రీ.శ. 1871 నుంచి 1938 
వరకు. దోమకొండ సంస్థానాధీశుడైన రాజా రామచంద్రరావు ఆహ్వానంతో గద్వాల 
సంస్థానం నుంచి దోమకొండకు వచ్చాడు. 

తమ వంశచరిత్రను గ్రంథస్తం చేయించాలని సంకల్పించిన రామచంద్రరావు 
అందుకోసం తన బాల్యమిత్రుడు, సంస్కృతాంధ్ర భాషాకోవిదుడైన ఆదిపూడి 
ప్రభాకరకవిని పురమాయించాడు. తాత ముత్తాతల నాటి తాళపత్ర గ్రంథాలు చూపించి, 
తన తండ్రియైన ఉమాపతిరావును కృతిపతిగా తమ వంశచరిత్రను రాయుమన్నాడు. 
“ఎంతటి వివేకవంతునికి ప్రతిష్ణాదులయ్యవి లోకంబున నిల్చునే సుకవి కావ్యస్థంబులే 
కానిచోన్‌ అని తమ వంశానికి చిరకీర్తి కలిగేలా రచించుమని కోరాడు. అందుకు 
అంగీకరించిన ప్రభాకరకవి 286 పద్యాలతో కామినేని వంశచరిత్రను చక్కని కావ్యంగా 
మలచినాడు. 

ఉమాపత్యభ్యుదయము కథాప్రారంభములో ప్రాచీన భారతదేశ వైభవము 
విస్తారంగా వర్ణించబడింది. పిమ్మట కామినేని వంశప్రశస్తి చెప్పబడింది. ఈ వంశంలో 
మొదటివాడైన మొదటి కాచారెడ్డి బహ్మనీ సుల్తాను మహ్మదుచే భిక్కనూరు ప్రాంతం 
పొందటం, అనంతరం ఆ వంశ పాలకుల పరంపర క్రమంగా చెప్పబడింది. ఈ 
వంశ ప్రభువులు సాధించిన విజయాలు, సుల్తానులకు ఆత్మీయులుగా వారు వృద్ధిలోకి 
రావడం, వారు చేసిన తటాకాది నిర్మాణాలు, దానశీలత, ధార్మికదృష్టి తదితర అంశాలు 
ఈ కావ్యంలో ప్రముఖంగా వర్ణించబడ్డాయి. 
చివుకుల వేంకటాచల శాప్రి 

దోమకొండలోని శ్రీరామునికి, ఈశ్వరునికి జరిగే కళ్యాణోత్సవాలను వర్ణిస్తూ 
ఇతడు రామేశ్వరవిలాసము రచించాడు. ఏకాశ్వాస పరిమితమైన ఈ కావ్యంలో 154 
గద్య, పద్యాలున్నాయి. ఈ కావ్యాన్ని రెండో ఉమాపతిరావు పినతండ్రి కుమారుడైన 
రాజా సదాశివరావుకు అంకితమీయబడింది. ఇది 1920లో ముద్రితమైంది. 

దోమకొండలో ఈ సంస్థాన ప్రభువులచే ప్రతిష్టించబడిన రామాలయ, 
శివాలయాలను, రామేశ్వరుల కళ్యాణోత్సవాల సందర్భంగా జరుగు పూజాదికములు, 
రథోత్సవాలు, తిరునాళ్లు, వేంకటాచల శాస్త్రి రమణీయంగా వర్ణించాడు. ఇతడు చైత్రశు 
ద్ద సప్తమి నుంచి ఐదురోజుల పాటు జరిగే రామోత్సవము ఒక వచనంలో వివరించి, 
మాఘబహుళ దశమినుంచి ఐదురోజుల పాటు జరిగే శివోత్సవములు యాభై గద్య, 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 41 


పద్యములలో వర్ణించాడు. అనంతరం దోమకొండలోని ఇతర దేవతలను స్తుతిస్తూ 
చెప్పిన పద్యాలు కూడా ఉన్నాయి. అలాగే విమర్శానంద, పరమాత్మానంద యోగుల 
మహిమలు తెలిపాడు. కావ్యానికి రామేశ్వర విలాసమని పేరు పెట్టినా, కవి 
రామునికన్నా శివుని ఉత్సవాలు వర్ణించడానికే అధిక ప్రాధాన్యమిచ్చాడు. 

వేంకటాచలశాప్రి దోమకొండగడి వైభవాన్ని కూడా చక్కగా వర్ణించాడు. ఈ 
రచనను కేవలం 11 రోజుల్లో అంటే 11.2. 1920 నాడు మొదలుపెట్టి 22. 2. 1920 
నాడు పూర్తిచేసాడు. 

వేంకటాచలశాస్త్రి కవిత్వంలో అలంకారాలు, తెలుగు పలుకుబళ్లు అలవోకగా 
వస్తాయి. అలాగే పద్యరచనలో ధారాశుద్ధి కనిపిస్తుంది. పరిమాణంలో చిన్నదే అయినా 
ఈ కావ్యం కావ్యకళా విలువల్లో మేటిగా నిలుస్తుంది. 

“అజ్లర్‌' రాజా రాజేశ్వర్‌రావు 

కామినేని రాజవంశానికి చెందిన రాజా రాజేశ్వరరావు చక్కని పాలకుడే కాక 
సాహితీప్రియుడు. ఆంధ్రాంగ్ల ఫార్ఫీ, అరబ్బీ, ఉర్ణూ, హిందీ భాషలలో గొప్ప పండితుడు. 
ఎంతో మంది ఉర్దూ పండితులను పోషించడమే గాక, స్వయంగా ఉరూ, పార్శీ 
భాషల్లో 125 గ్రంథాలు రచించాడు. ఇతడు రాసిన ధార్మిక, సాహిత్య, విజ్ఞాన గ్రంథాలు 
హైదరాబాదు మొదలు ఆసియా ఖండం వరకు ఆయనకు అపార ఖ్యాతి తెచ్చిపెట్టాయి. 
పెద్దమందడి వేంకటకృష్ణకవి 

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెద్దమందడికి చెందిన వేంకటకృష్ణకవి రాజా 
రాజేశ్వరరావు ఆస్థానంలో ఉన్నాడు. రాజేశ్వరరావు సతీమణి రాణీ రాజవ్వ 
కీర్తిశేషరాలైన సమయంలో ఆమె గుణగణాలను, బెదార్యమును కీర్తిస్తూ వేంకటకృష్ణకవి 
ఇరువై ఒక్క పద్యాల్లో రాణీ రాజవ్వ జీవిత చరిత్ర సంగ్రహము ను రచించాడు. 
ఇందులో వేంకటకృష్ణకవి మాత్రమే గాక ఇతర కవులు చెప్పిన పద్యాలు కూడా ఉ 
న్నాయి. 

ఈ వేంకటకృష్ణకవి శేషాద్రి రమణకవులతో కలిసి రెడ్లు క్షత్రియులేనని 
నిరూపిస్తూ రెడ్డి కులనిర్ణయ చంద్రిక వెలువరించాడు. దీనికే క్షత్రియ కుల దర్పణము 
అని కూడా పేరుంది. ఇది రాజా రాజేశ్వరరావు కోరిక మేరకు రచించబడింది. ఈ 
సంస్థాన పూర్వకవులు రాసిన సూతసంహిత, శివధర్నోత్తరాది కావ్యములకు వేంకటకవి 
చక్కని వివరాలతో కూడిన పీఠికలు రాసినాడు. 

'కవిశరభి బిరుదాంకితుడైన వేంకటకృష్ణ కవి ఇవే కాకుండా కేశవవిలాసము, 
నిర్వచన భక్త విజయము, గద్వాల సంస్థాన చరిత్ర, మారుతీ విలాసము అనే గ్రంథాలు 
కూడా రచించాడు. 


42 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సాహితీప్రియుడైన రాజా రాజేశ్వరరావు వనపర్తి సంస్థానముకు చెందిన 
వేంకటకవి, వేంకట కృష్ణకవులను దోమకొండకు రప్పించి, తన ఆస్థానంలో 
సన్మానించాడు. వారు రాసిన రాజలేఖి ముద్రింపించాడు. తన భర్తను వ్యసనాల 
బారి నుంచి రక్షించుకోవడానికి రాజలేఖ అనే ప్రీ నృత్య, సంగీతాది విద్యలను 
నేర్చుకొని సఫలీకృతురాలు కావడం ఇందులోని కథ. విద్య వల్లనే స్త్రీలు తమ భర్తలచేత, 
సమాజం చేత గౌరవింపబడుతారని, స్ర్రీవిద్యను ప్రోత్సహించేలా ఉంది ఈ కావ్యం. 

తెలంగాణలో ఆత్మకూరు, గద్వాల, వనపర్తి సంస్థానాలతో పాటు విశిష్ట 
సాహితీసేవ చేసినవాటిలో దోమకొండ సంస్థానం ప్రముఖమైనది. ఈ సంస్థాన 
పాలకులు స్వయంగా కవులు, పండితులు కావడంతో పాటు కవి,పండితులను 
పోషించారు. వారితో కావ్యాలు రాయించి ప్రచురింపజేశారు. తెలుగు సరస్వతికి 
కంఠాభరణముల వంటి రచనలతో అలంకరించినారు. ఎనలేని భాషాసేవ చేసి తెలుగు 
సాహిత్యచరిత్రలో చిరకీర్తిని సంపాదించుకున్నారు. 
మఠం మడివాళయ్య 

ఈయన 18వ శతాబ్దంలో నివసించిన సుప్రసిద్ధ వీరశైవకవి. బిచ్‌కుందలో 
గల వీరశైవ మఠాధిపతి. 600 సంత్సరాల చరిత్ర గల ఈ మఠానికి ఆయన 11వ 
పీఠాధిపతి. బోర్లం శివారులో గల కొండపై కొలువైన బసవేశ్వరుని సన్నిధిలో తపస్సు 
చేశాడు. ప్రజలకు వీరశైవ మతప్రబోధం చేస్తూ, ధర్మ ప్రచారం కోసం అనేక రచనలు 
చేశాడు. అక్కడే జీవసమాధి పొందాడు. ఆయన సమాధిని ప్రజలు భక్తిశద్ధలతో 
నేటికీ సందర్శించుకుంటారు. 

మడివాళయ్య తెలుగు, కర్నాటక భాషల్లో గొప్ప పండితుడు. రెండు భాషల్లో 
అనేక స్తవములు, పాటలు రచించాడు. ఆయన పాటలు మెదక్‌, నిజామాబాదు, 
నాందేడ్‌, బీదర్‌ జిల్లాల్లో ప్రజలు నేటికీ పాడుకుంటారు. ఈ కవి వివరాలను 1933లో 
గోల్కొండ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన 
“ముంగిలి” లో తెలుపగా, డా॥కె. ముత్యం మరింత సమాచారంతో ఆయన (ప్రధాన 
రచన శాయిరీ రామాయణమును వెలుగులోకి తెచ్చినారు. 

మడివాళయ్య ప్రధాన రచన శాయిరీ రామాయణం. 'శాయిరీ మరాఠీ జానపద 
ఛందస్సు. పద్యాలు మాత్రాఛందస్సులో ఉంటాయి. (ప్రతి పాదం చివర దీర్జాక్షరం 
ఉండి, పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. 

ఆయన రామాయణ కథను సంపూర్ణంగా రాసినా కిష్మింధకాండలోని 516 
పద్యాలు, సుందరకాండలోని 62 పద్యాలు మాత్రమే లభించినాయి. మడివాళయ్య 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 43 


శివభక్తుడైనా వైష్ణవ గ్రంథమైన రామాయణం రాయడం ఆయన విశాల మతదృష్టికి 
నిదర్శనం. ఈ కావ్యాన్ని బోర్లం బసవేశ్వరునికి అంకితమిచ్చాడు. 
అతడు తన రచనలోని పాత్రలు మహిమాన్వితులుగా కాకుండా సామాన్య 
మానవ స్వభావాన్ని ప్రదర్శించే పాత్రలుగా తీర్చిదిద్దాడు. పాత్రల తీరు, వ్యవహార 
శైలి అంతా సాధారణ జనవ్యవహారాన్ని పోలి ఉంటుంది. భాష కూడా ప్రజల భాషకు 
దగ్గరగా, ఆకట్టుకునేలా నడిచింది. అడుగడుగునా తెలంగాణ నుడికారం గుబాళిస్తుంది. 
బిచ్ముంద ప్రాంత ప్రజల వ్యవహారంలోని ఎన్నో పదాలు శాయిరీ రామాయణంలోకి 
ప్రవేశించాయి. “అలుముకొని, బైలువెళ్లు, పోంగవచ్చె, జాగుశాయగా, కొంచబోయిన, 
కారెడ్యపు మాటలు...ఇట్లా ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. అలాగే 'గిదగిద 
ఉరుకుచు, జగజగమనగి వంటి వ్యక్తీకరణలు కథాసన్నివేశాన్ని దృశ్యమానం చేసేలా 
ఉన్నాయి. కిష్మిందకాండలోని సప్తతాళ భంజన ఘట్టంలో గల ఈ పద్యంలో 
ధ్వన్యనుకరణలు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి. 
“అనవిని రాముడు ధనువుబూని సయ్యన నారెక్కించెనూ 
రుణ రుణణణణ రుణణణణణ మనుజానాదము చేసేనూ 
తన బాణంబున తరువులకూ ధం ధడడడ దాకించెనూ 
యెనయగ ఫాడ్‌ ఫాడ్‌ ఫడడడడడ యన యేడు తాళ్లు గూలెనూ” 
మడివాళయ్య శాయిరీ రామాయణమే గాక తెలుగులో బసవకీర్తన, 
బసవాష్టకము, బసవ స్తోత్రాలు, ఈశ్వరస్తవరాజము, లింగస్తోత్రము, బోరెంచ పోచమ్మ 
పాటలు, బోధన్‌ భవానీదేవి పాట, సర్పకాటు పదము మొదలైన రచనలు చేశాడు. 
అలాగే కన్నడంలో బసవస్తవాలు, పారాయణ స్తోత్రాలు రాసి కన్నడ ప్రాంతంలోనూ 
వాసికక్కాడు. 
పంపకవితో మొగ్గతొడిగిన తెలుగు, కన్నడ భాషల సాహిత్యసమ్మేళనం పాల్మురికి 
సోమనతో విజృంభించింది. ఆ చాలు మళ్లీ మడివాళయ్యలో కనిపిస్తుంది. కాకపోతే 
పంపనిది జైనమత నేపథ్యం కాగా, తర్వాత ఇద్దరిది వీరశైవమత వారసత్వం. 
మఠం హనుమంతమ్మ 
ఈమె మడివ్యాళయ్య సతీమణి. భర్తతో బాటే బిచ్చుంద మఠంలో ఉండేది. 
సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికలో ఈమె వివరాలు ప్రస్తావించాడు. 
ఆ సంచికకు వందేళ్ల క్రితం అంటే 1834 ప్రాంతంలో నివసించినట్లు తెలుస్తున్నది. 
భర్త సాహచర్యంలో ఈమె కీర్తనలు, భజన పాటలు రచించింది. ఇవన్నీ బోర్లం 
బసవేశ్వరుని ఉద్దేశించి రాసినవి. 


44 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


1986లో బిచ్ముంద వీరశైవమఠం ముద్రించిన స్తోత్ర రత్నావళిలో ఈమె 
రాసిన పాటలున్నాయి. మహంతమ్మ కృత పదము, పుత్ర సంతానం పాట, పతివ్రతా 
ధర్మం పాటలతో పాటు 10 బసవాష్టకాలు ఈ [గ్రంథంలో ఉన్నాయి. “గురువా! 
నేనొక వరము వేడెద.... పరమ పతివ్రత జ్ఞానము మరువకను ధనధాన్య సంపద 
తరగని సౌఖ్యమున్‌ కరుణతో రక్షించు బోర్లం కర్త బసవా... మమ్ములన్‌ ఇట్లా 
సాగుతాయి మహంతమ్మ రాసిన అష్టకాలు. 
రామలింగ శాస్త్రి 

ఇతని స్వస్థలం హనేగాం. నివసించింది బిచ్ముందలో. మఠం మడివ్యాళయ్య 
సమకాలికుడు. మడివ్యాళయ్య విరచిత స్తోత్ర రత్నావళిలోఈయన రచనలున్నాయి. 
జనన కాలం సుమారు 1804. 

ఇతడు 12 భజన కీర్తనలు, 2 మంగళారతులు రచించాడు. ఇవి సోమప్ప 
గారి భజనావళి పేరుతో ముద్రించబడ్దాయి. వీరశైవ సంప్రదాయ నేపథ్యంలో గురువు 
జెన్నత్యాన్ని తెలిపేలా ఉన్నాయి. గురుస్వామి కరుణతో జూపెనే- నర జన్మము 
సార్థకము జేసెనే అని ముచుకుందలో వెలసిన వరదాయకుడైన సోమలింగేశ్వరుని 
స్తుతిస్తూ రాసిన పాట భక్తజనులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. 
కంజర్ల సింగరాచార్య 

ఈయనను కామారెడ్డి జిల్లాలో తొలియక్షగాన రచయితగా చెప్పవచ్చు. 
కామారెడ్డికి సమీపంలోని రెడ్డిపేటకు చెందిన సింగరాచార్య 1873లో కందర్ప విజయ 
నాటకము రచించాడు. తల్లిదండ్రులు సీతమ్మ, వేంకటాచార్యులు. ఆయన రాసిన 
లిఖితప్రతి ప్రముఖ పరిశోధకుడు డా.చాట్ల నర్సయ్యకు లభించింది. అందులోని 
వివరాల ఆధారంగా 1828- 1838 మధ్యకాలంలో ఆయన జన్మించి ఉంటారని 
దా. చాట్ల నర్భయ్య అంచనా వేసినారు. 

కందర్చ విజయ నాటకము రెడ్డి పేటలోని వేణుగోపాల స్వామికి అంకితంగా 
రాయబడింది. ఇంతకుముందు చెప్పినట్లు పేరులో నాటకము అని ఉన్నా అందులో 
నాటక లక్షణాలు లేవు. రచన యక్షగాన సరళిలోనే సాగింది. బాలకృష్ణుడు, రంభోర్వశు 
ల పాత్రలు నాటకారంభంలో ప్రవేశపెట్టడం యక్షగానంలో సాధారణంగా పాటించే 
పద్ధతి. బాలకృస్ణుడు సూత్రధారి. రచయిత ఈ మూడు పాత్రల ద్వారా నాటకాన్ని, 
పాత్రలను పరిచయం చేస్తారు. పాత్రల ప్రవేశానికి ముందు తెరవెనుక నుండి దరువు 
వినిపించడం, పాత్ర తెరముందుకు వచ్చి ద్విపదలో తనను తాను పరిచయం 
చేసుకోవడం యక్షగాన లక్షణం. ఈ లక్షణాలు పాటిస్తూ భాగవతంలోని ఇతివృత్తం 
తీసుకుని సింగరాచార్య జనరంజకమైన దృశ్యరూపకంగా మలచినారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 45 


శ్రీకృష్ణుడు, రుక్కిణీదేవిల పుత్రుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం 
ఇందులోని ఇతివృత్తం. నాటకారంభంలో ఇష్టదేవతాస్తుతి, బాలకృష్ణుడు, రంభోర్వశల 
దర్వు, కవివంశ వర్ణన ఉంది. తర్వాత కృష్ణుడు, ఉద్ధవుడు, రుక్కిణీ మొదలైన పాత్రల 
ప్రవేశంతో కథ ప్రారంభమవుతుంది. రుక్మిణి ప్రద్యుమ్నుని కనడం, శంబరాసురుడు 
అతనిని దొంగిలించి సముద్రంలో పడవేయడం, చేప మింగగా ప్రద్యుమ్నుడు శంబరుని 
చేరడం, తన భర్త మన్మథుడు (ప్రద్యుమ్నుడుగా జన్మించి ఆపదల పాలైన విషయం 
తెలుసుకుని రతీదేవి మాయావతి వేషంలో శంబరుని దగ్గరకు వచ్చి ప్రద్యుమ్నుని 
పెంచడం, అతనికి పూర్వజన్మ వృత్తాంతం గుర్తుచేయడం, తమ కష్టాలకు కారణమైన 
శంబరుని వధించుట, అందరూ కృష్ణుడు, రుక్మిణీ దేవిలను చేరుకొనుటతో కథ 
సుఖాంతమవుతుంది. 

ఈ కథను చక్కని వర్ణనలు, తాళాలు, కందార్థాలు, కీర్తనలు, మాలికలు, 
సందర్భోచిత పద్యాలతో చక్కని నాటకంగా తీర్చిదిద్దినాడు సింగరాచార్య. 

తన తల్లిదండ్రులను వర్ణిస్తూ ఈ రచయిత- 

తే.గీ. వసుధయందున కంజర్ల వంశవార్ధి/ జాత సంపూర్ణ శశియన జగతి 
వేంక/టార్య కవివరు తన నిజాచార్య పాద/ ధ్యానుడఖీల గుణుండు సద్దార్మికుండ 

కం. కవిజన మాన్యుడు నయ్యి/ కువలయమున వెలిసె వారి కులసతి సుగుణీ 

భువి పుణ్యసాధ్వి పతివ్రత/ ప్రవిమలమగు సీతనామ ప్రస్తుతి జెలగెన్‌ 

ఆయమ్మ గర్భమందు జన్మించిన తాను 'సుగుణ కవులనెల్ల స్తుతియించి 
ప్రద్యుమ్న చరిత జెప్పి సకల జనులు మెచ్చి అని వినయంగా ప్రకటించినాడు. 
కంజర్ల సింగరాచార్య కందర్ప విజయ నాటకము, శ్రీమత్తిరుపతి వేంకటేశ్వర 
శతకములతో పాటు చుక్కాపురి నృసింహ చరిత్ర, రామారెడ్డి పేట రథోత్సవాలు, 
శివదండకం, ప్రహరి రచించినట్లు తెలుస్తున్నది. కానీ అవి అలభ్యం. 


ర్‌. ఆధునిక సాహిత్యం 

కామారెడ్డి జిల్లా సాహిత్యాన్ని క్రీ.శ.1900 నుంచి ఆధునిక సాహిత్యంగా 
గుర్తించినా తెలుగు సాహిత్యం గుర్తించిన ఆధునికతా లక్షణాలు చాలాకాలం వరకు 
అందుకోలేదు. అయితే సాహిత్యకారులు సంప్రదాయ బాటలో నడిచినా ఎన్నుకున్న 
రచనెతివృత్తాలను సందేశాత్మకంగా మలచినారు. సాహిత్యాన్ని పామర జన రంజకంగా 
తీర్చిదిద్దినారు. గుణాత్మకంగా కాకున్నా కాలాన్ని బట్టి ఈ రచనలను ఆధునిక సాహిత్య 
విభాగంలోనే పేర్మొనవలసి ఉంటుంది. అయితే జరిగిన పరిణామాలను బట్టి ఈ 
కాల సాహిత్యాన్ని కొన్ని ఉప విభాగాలుగా ప్రస్తావించుట సముచితం. 


46 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


1. నాటక, పారమార్థిక సాహిత్యం 

కామారెడ్డి జిల్లాలో ఒకవైపు ప్రభువుల అభిరుచులకు అనుగుణమైన ఆస్థాన 
సాహిత్యం వెలువడినా మరోవైపు సామాన్య జనాదరణతో సాహిత్య సృజన అధికంగానే 
జరిగింది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రబోధిస్తూ చేసిన రచనలు (పజలను 
రంజింపజేసియడమే కాక ఎంతో (ప్రభావితం చేసినాయి. జనానికి ధర్మప్రబోధం 
చేయడానికి ఈ రచయితలు సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. కావ్యకళా 
విలువల పరంగా చూసినా వీరు ఎవరికీ తీసిపోని సాహిత్యాన్ని సృష్టించినారు. 

ఈ రచయితలలో అధికులు యక్షగానం వంటి ప్రదర్శన కళారూపాలపై దృష్టి 
సారించారు. ఈ రచయితల ప్రత్యేకత ఏమంటే సాంప్రదాయికంగా యక్షగానం, 
నాటకానికి భేదం ఉన్నా రెండు రూపాలనూ ఒకటిగానే భావించి రచనలు చేసినారు. 
రాసినవాటిని గ్రామీణులచే ప్రదర్శింపజేసినారు. వ్యవహారంలో వీటిని “బాగోతం” 
అన్నారు. తమ రచన శీర్షికలో నాటకము అని పేరు పెట్టినా లోపల యక్షగాన 
పద్ధతిలో రాసినవే ఎక్కువ. అయితే జనరంజకత్వం కోసం ఆ రెండింటిలో లేని 
కాన్ని ప్రత్యేక లక్షణాలను కూడా ఈ రచయితలు ప్రవేశపెట్టినారు. 

సకల కళల సమాహారమైన నాటకం తరతరాలుగా పల్లె ప్రజల కళాతృష్ట 
తీర్చింది. పురాణేతిహాస గాథలతో కష్టజీవులు సేదదీరేలా వినోదం పంచడం, ధర్మం 
ప్రబోధించడంలో ఈ కళారూపాలు కీలక భూమిక పోషించాయి. 
దర్వులు, ఏలలు, తాళాలు, కందార్డాలు, పద్యాలతో యక్షగానాలు రక్తికట్టిస్తాయి. 
నాటక ప్రక్రియలో వచ్చిన ఇటువంటి సాహిత్యం ప్రజల అభిరుచులననుసరించి 
పుట్టి, ప్రజల ఆదరణతో విస్తరించింది. కామారెడ్డి జిల్లాలో అట్లాంటి కొందరు 
రచయితలు, వారి నాటకాలను పరిశీలిద్దాం. 
తెన్నెరంగపొన్న రంగనాథాచార్యులు 

ఇతడు 1900 ప్రాంతంలో జన్మించాడు. తల్లి శ్రీదేవి రంగనాయకమ్మ, తండ్రి 
పొన్నడి త్రియాచార్యులు. నాగిరెడ్డిపేట మండలంలోని కిచ్చన్నపేట ఇతని స్వస్థలం. 
తార్మిక చక్రవర్తి అనే బిరుదు ఉంది. వాస్తు పండితుడు, జ్యోతిష్యవేత్త. పంచాంగ 
రచన కూడా చేసేవారు. ఈయన అనుసానిపల్లెకు అంకితంగా రాసిన మోహినీ 
రుక్మాంగద నాటకం ముద్రించబడినట్లు తెలుస్తున్నా ప్రతులు అందుబాటులో లేవు. 
కానీ, ఆయన గోశ్ళె భూమయ్యతో కలిసి రచించి 1977లో ప్రచురించబడిన శ్రీనివాస 
పద్మావతి పరిణయము లభ్యమవుతున్నది. అంతేగాక రంగనాథాచార్యులు అంగభూపతి 
చరిత్ర, శ్రీపొండ్రక వాసుదేవ చరిత్ర, యాదవోపాఖ్యానం, రుక్మిణీ కళ్యాణం, 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 47 


లలితోపాఖ్యానం, శిఖండి చరిత్ర, మార్మండేయ చరిత్ర, అంబరీషోపాఖ్యానం రాసినట్లు 
తెలుస్తున్నా అవి ప్రచురణకు నోచుకోలేదు. 
ఈయన గోశ్ళె భూమయ్యతో కలిసి రచించిన శ్రీనివాస పద్మావతి పరిణయము 
ద్వారా ఇతని రచనా వైదుష్యము తెలుస్తున్నది. చక్కని ధారాశుద్ది గల ఈ పద్యం 
అందుకు ఉదాహరణ. 
వేంకట శైలవాస బలభేది సుతాప విలాస మన్మథా 
శంకర మిత్ర చంద్రకుల సాగర పూర్ణ శశాంక విగ్రహా 
వంక విదూర గోత్రధర భార్దవ రామ వికుంఠ సంభవా 
పంకజ మిత్రకోటి సమ భాస్వర కైటభ దైత్య మర్ధనా 
రంగనాథాచార్యుల లాగే ఆయన తండ్రి త్రియాచార్యులు కూడా కొన్ని 
యక్షగానాలు రాసినట్లు తెలుస్తున్నా అవి అలభ్యం. 
తెన్నె రంగపొన్న అణ్జనాచార్యులు 
ఇతడు రంగనాథాచార్యుల తమ్ముడు. 1905 ప్రాంతంలో జన్మించిన ఈయన 
కూడా నాగిరెడ్డిపేట మండలంలోని కిచ్చన్నపేటలోనే నివసించాడు. ఇతనికి కూడా 
తార్మిక చక్రవర్తి అనే పేరు ఉండేది. వాస్తు, వేదాంత, జ్యోతిష్య రంగాలలో ప్రావీణ్యం 
గలవాడు. ఇతడు 24 యక్షగానాలు రచించాడు. అందులో ముద్రితమైనవి 11. 
అముద్రితాలు 13. ముద్రితమైనవాటిలో ధర్మారంపై రాసిన కౌసల్యాపరిణయం, హున్సా 
గ్రామంపై రాసిన పద్మావతి పరిణయం, బాణాపురంపై రాసిన పారిజాతాపహరణం, 
పెద్దారెడ్డిపై రాసిన బుతుధ్వజోపాఖ్యానం, తిమ్మారెడ్డిపల్లిపై శ్రీబాణాసురోపాఖ్యానం, 
కొన్నాలపురంపై శ్రీ సత్యనారాయణ కథ, ఇక్ష్వాకుమహారాజు చరిత్ర, జాంబవతీ 
పరిణయం, దుష్యంత మహారాజు చరిత్ర, సానందోపాఖ్యానం, కిచ్చన్నపేటపై రాసిన 
భూకైలాస్‌ ముద్రితమైనాయి. ఆయన మరో 14 రచనలు అముద్రితాలుగానే 
ఉండిపోయినాయి. వాటిలో అగ్నిదత్తమహారాజు చరిత్ర, అంబ- అంబిక- అంబాలిక, 
గజేంద్రమోక్షం, చంపక సుమతీ పరిణయం, చిత్రకేతూపాఖ్యానం, దుర్గావిజయం, 
పరశురామ విజయం, రుక్మిణీ కళ్యాణం, కుశలవ విజయం, వేంకటేశ్వర మహాత్యం, 
శ్రీరంగ మహాత్యం, వృత్రాసుర చరిత్ర, పురంధరోపాఖ్యానం, శ్రీకృష్ణ మేలుకొలుపు 
గీతాలు ఉన్నాయి. 
అజ్ఞనాచార్యుల బుతుధ్వజోపాఖ్యానము 1940లో అచ్చయింది. పెద్దారెడ్డిపేట 
నివాసి, ఉప్పల్వాయి పోలీసు పటేల్‌ లింగారెడ్డి దీని ప్రచురణకు సహకరించినాడు. 
బుతుధ్వజుడనే రాకుమారుడు మదనసాయకను వరించుట ఇందులోని ఇతివృత్తము. 


48 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


శత్రుజిత్తుడు, విశ్వావసుడు, తాళకేతుడు వంటి పాత్రలు నాటకంలో రక్తి కట్టిస్తాయి. 
కథను జనరంజకంగా నడిపించడానికి అణ్ఞానాచార్యులు ఉత్సాహపూరితమైన పద్యాలు 
రచించాడు. అందుకు ఈ పద్యం ఉదాహరణ. 


మత్తకోకిల. మల్లెపూవులు బూచె బిత్తజీి మంచితావుల తెమ్మెరల్‌ 
మెల్లె మెల్లెన వీచె గంటివె మించె దూర్చన తెల్లడాల్‌ 
పల్లవోష్టుల బిల్వు బంతుల పల్మలన్‌ గొని రమ్ము సం 


సంధిల్లి పోదము పుష్పవాటికి నిల్వకిత్తరి నాటకై 

ఇతడు శ్రీకృష్ణ మేలుకొలుపులు” పేరుతో భక్తిగీతాలు రచించాడు. 
అబ్ఞనాచార్యులకు పురాణేతిహాసాలపై అపారమైన పట్టు ఉండటం చేత పౌరాణిక 
ఘట్టాల నేపథ్యంలో కృష్ణతత్వాన్ని తెలిపేలా ఈ భక్తిగీతాలు ఉన్నాయి. నాటకాలలోనే 
గాక భజన బృందాలు ఈ గీతాలు పాడుకొనేవి. 
గోశిక భూమయ్య 

ఇతడు రంగనాథాచార్యుల శిష్యుడు. నివాసం దుర్కి దానినే దుర్వాసపురం 
అనేవారు. బాన్సువాడ పక్కనే ఉంటుంది. నాటక రచయితనే కాక భూమయ్య నటుడు, 
ప్రయోక్త కూడా. జ్యోతిష్యం, వాస్తు విషయాల్లోనూ పాండిత్యం గలవాడు. వైద్యం 
చేసేవారు. హరికథలు కూడా చెప్పేది. జనన కాలం 1920 ప్రాంతం. ఇతడు 
యక్షగానాలు రాసి స్థానిక బెత్సాహక కళాకారులతోనే ప్రదర్శింపజే సేవారు. ఈయన 
దుర్మి గ్రామంపై రాసిన చెంచులక్ష్మి, హనుమద్విజయము, కుంతీదేవి దీవెన, 
ప్రీసాహసం, సత్యభామ, బలరామ గరుడ గర్వాపహరణములతో పాటు గురువైన 
రంగనాథాచార్యులతో కలిని రానిన శ్రీనివాన వద్మావతి వరిణయము 
ప్రచురించబడ్డాయి. 


ఇవి కాక ఆయన 12 యక్షగానాలు అముద్రితంగానే ఉండిపోయాయి. 
అందులో హరిశ్చంద్ర, ప్రమీలార్డున యుద్ధం, అంబరీషోపాఖ్యానం, శ్రీరుక్మాంగద 
ఏకాదశీవ్రతం, శ్రీపురంధర విజయము, శ్రీచిరుతల గంగాదేవి వివాహం, శ్రీచిరుతల 
గజగారీ వ్రతము, లక్షణాపరిణయము, భక్త భల్లాణ, గౌడపురాణం, అశ్వమేధ యాగం 
ముఖ్యమైనవి. ఇవి కాక తందనాన రామాయణం బాణీలో రాసిన శ్రీహరి కథలు, 
మంగళహారతులు, ఎన్నో భజన కీర్తనలు కూడా రచించారు. 


రంగనాథాచార్యులు, భూమయ్యలు జంటగా రాసిన యక్షగానము శ్రీనివాన 
పద్మావతి పరిణయము ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రదర్శించబడి 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 49 


ప్రజల మెప్పు పొందింది. శ్రీవేంకటేశ్వర స్వామి, పద్మావతిని వివాహమాడుట ఈ 
నాటక ఇతివృత్తము. ఇందులో వీరిరువులు పోటీ పడి రాసిన పద్యాలు ప్రజల నోళ్లలో 
నానినాయి. 

ఈ యక్షగానములో ఉద్ధవుడు, శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, భృగుమహర్షి 
వకుళమాలిక పాత్రలను రమణీయంగా తీర్చిదిద్దినారు. ఎరుకలసాని సోది చెప్పే 
ఘట్టాన్ని హృద్యంగా సామాన్యులను కూడా ఆకట్టుకునేలా మలచినారు. 

శ్రీరాముని స్తుతిస్తూ చెప్పిన ఈ పద్యం వీరి పద్యరచనా శైలికి ఉదాహరణగా 
చెప్పవచ్చు. 

శ్రీరామాయని చింత సేతు మదిలో సిద్ధంబు నెల్లప్పుడున్‌ 

రారా నాకభయంబునొసగి కృపతో రక్షింపరా (మొక్కెదన్‌ 

యీరా మీ చరణద్వయంబులిపుడు న్నింపొంద సేవించెదన్‌ 

భారంబంతయు నీదె దాసునికన్‌ (బ్రార్థింపుచూనుండెదన్‌ 
పనస హనుమద్దాసు 

ప్రజల సజీవభాషలో జానపద కళారూపాలైన యక్షగానాలు, శతకాలు, 
కోలాట, భజన కీర్తనలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పనస హనుమద్దాసు. పుట్టింది 
నల్లగొండ జిల్లా, విద్య నేర్చుకుంది కరీంనగర్‌ జిల్లాలో. కవిగా, రచయితగా అసాధారణ 
ప్రజ్ఞ నిరూపించుకున్నది నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల్లో. స్వయం కృషితో కోలల 
పంతులుగా, నాటక రచయితగా, నటునిగా, ప్రయోక్తగా, గురువుగా, వైద్యునిగా 
ఎదిగిన ప్రతిభావంతుడు హనుమద్దాసు. 1904లో జన్మించాడు. 

పనస హనుమద్దాసు రుక్మాంగద, పాండవ అరణ్యవాసం, మదనసేన, 
బాలనాగమ్మ, వీరబ్రహ్మంగారి చరిత్ర మొదలుగా మొత్తం 31 నాటకాలు రచించాడు. 
అవన్నీ ప్రదర్శింపబడి, బహుళ జనాదరణ పొందాయి. ప్రజలు పాడుకోవడానికి 
వీలుగా సులభశైలిలో కలియుగ కాలజ్ఞాన చిత్రము, కలియుగ చిత్రము, 
యుగవిచిత్రము, మారింది లోకం(బుజ్జికథ)లు కూడా రాసినాడు. శ్రీతిరుమల స్వామి 
శతకం, లక్ష్మీశతకం, బాసర సరస్వతీ శతకం-అనే మూడు శతకాలు, రెండు 
మంగళహారతులు కూడా వెలువరించాడు. సతీ సుమతి, సతీ సక్కుబాయి, సతీ 
తులసిబ్బంద అనే బతుకమ్మ పాటలు కూడా రచించాడు. ఇన్ని రకాల రచనలు 
చేసినా- 


50 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


“చదివి యుండలేదు ఛంద శాస్త్రంబును 
అరయ లేదు నొకింత నమరమైన 
తప్పులున్న యెడల ఒప్పిద్దమౌనట్లు 
దిద్దవలయు మీరు పెద్దలంతి అని హనుమద్రామ సంగ్రామంలో 
వినయంగా చెప్పుకున్నాడు. 
హనుమద్దాసు అలవోకగా అన్ని రకాల వృత్త, జాతి, ఉపజాతి పద్యాలను 
అల్లినాడు. మాత్రాఛందస్సులో గేయాలు రాసినాడు. ఏది చెప్పినా జానపదులకు 
నచ్చేటట్లు మలచినాడు. యక్షగానాల్లోని ప్రతి ఘట్టంలోనూ రసరమ్య పద్యాలతో 
కథను రక్తి కట్టించాడు. పద్యాలలో సామెతలను జొప్పించి రంజింపజేసినాడు. 
సీసము, గీతపద్యం రాయడంలో హనుమద్దాసు సిద్ధహస్తుడు. కురుక్షేత్రం 
నాటకంలోని కృష్ణరాయబార ఘట్టంలో ధర్మజుడు శ్రీకృష్ణునికి వెల్లడించిన 
అభిప్రాయంలో రాజనీతి, వాక్సాతుర్యము చూడండి. కవి చతురత అబ్బుర పరుస్తుంది. 


“యేకంబుగా భూమి యేలుచునున్నట్లి 
తల్లిదం[డ్రికి ప్రణమిల్లితనుము 
వనవాస అజ్ఞాత వాసంబు గడిపియు 
పడరాని యిడుములం బడితిమనుము 
తన గౌరవము నిల్పి ధరణి పాలించిన 
పాండుభూపతి పాలు పంచుమనుము 
పరుల బోధలు విని పాండవేయుల తోడ 
కయ్యంబు బూనంగ కాదటనుము 
గాన, మా పాలు మాకివ్వ ఘనమటనుము 
కోర్కె మీరంగ తమ్ముని కొడుకులనుము 
అయిదుగురికైదు గామంబు లడిగితనుము 
ప్రకట బలులము వేణుగోపాల వినుము (పుట:63) 
ఇక హనుమద్దాసు 1966లో రాసిన శ్రీ తిరుమలస్వామి శతకంలో శతక 
లక్షణాలు పూర్తిగా పాటించలేదు. 28 పద్యాలే ఉన్నాయి. అందులోనూ వేర్వేరు 
మకుటాలు ప్రయోగించాడు. ఛందో నియమం కూడా సంపూర్ణంగా పాటించలేదు. 
ఆయనదే మరొకటి లక్ష్మీశతకం. అది కూడా అసంపూర్ణమే. బాసరలో నెలకొన్న 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 51 


చదువులమ్మను స్తుతిస్తూ ఆయన అవసాన దశలో బాసర సరస్వతీ శతకం రాసినాడు. 


అయితే అది అలభ్యం. 
రామోజు లక్ష్మణాచారి 


ఈ కవి, నాటక రచయిత తాడ్వాయిలో నివసించాడు. జననకాలం తెలియదు 
కానీ 1950లో మరణించినట్లు తెలుస్తున్నది. స్వర్ణకార వృత్తితో జీవించినాడు. అనేక 
యక్షగానాలు, శతకాలు రచించినాడు. ఆయన పారిజాతాపహరణ యక్షగాన నాటకము 
1924లో ముద్రితమైంది. సోమారం గ్రామాంకితంగా రాసిన శివచర్య కూడా 
ముద్రణకు నోచుకున్నది. కృష్ణాజివాడకు అంకితంగా రాసిన రాజరాజేశ్వరశతకము 
లిఖితరూపంలోనే ఉంది. 


ఆయన నందివాడ గ్రామాంకితంగా రాసిన సువర్ణ కమలాపహరణం 
యక్షగానం ఆధారంగా అతని ఇతర రచనల వివరాలు తెలుస్తున్నాయి. అవన్నీ 
అముద్రితాలే. వాటిలో తాడ్వాయికి అంకితంగా వరలక్ష్మీవ్రతం, సేతుబంధనం, 
చందాపురంకు అంకితంగా హనుమద్రామ సంగ్రామం, కన్‌కల్‌ గ్రామాంకితంగా 
భక్తప్రహ్లాద, స్రీసాహసం, సుభద్రాపరిణయం, హేమాంగి విలాసం, పార్ధసారథి 
ముఖ్యమైనవి. ఇవి కాక బూరుగుపల్లి, సంగోజివాడి, తాండూరు, కిచ్చన్నపేట, చిట్యాల, 
సంతాయిపేట గ్రామాలకు అంకితంగా యక్షగానాలు రాసినట్లు తెలుస్తున్నా వాటి 
వివరాలు అలభ్యం. 
మంచిరాల జనార్థనాచారి 

ఈయన రామారెడ్డిలో ఉండేవారు. వృత్తి కంసాలి. శిల్పాలు కూడా చెక్కేవారు. 
రామారెడ్డి సమీపంలోని దేవరాళ్లలో వేంకటేశ్వరుని విగ్రహాన్ని ఈయనే తొలిచినారు. 
ఆయుర్వేద వైద్యం కూడా చేసినారు. 

జనర్జానాచారి కామారెడ్డి నామాంకితంగా శ్రీవేణుగోపాల భజనమాల, 
మహాత్మాగాంధీ దశావతార వర్ణన, శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మంగారి శతకం, 
శ్రీవైశ్య్వపురాణం-హరికథలు, శ్రీలక్ష్మీన్సృసింహ భజనమాల, సీతారామచంద్ర 
భజనమాల, భారతదేశ చరిత్ర, శ్రీ విఘ్నేశ్వర భజనమాల గ్రంథాలు మాత్రం 
ప్రచురితమైనాయి. విశ్వబ్రాహ్మణ కల్పతరువు అముద్రితంగానే ఉండిపోయింది. 

ప్రధానంగా ఇతడు నాటక రచయిత. ఆయన నాటకాలు ఈ ప్రాంతంలో 
ప్రదర్శించబడి ఎంతో ఆదరణ పొందినాయి వాటిలో మార్కండేయ నాటకం, 
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర, పద్మావతి పరిణయ నాటకం, సంపూర్ణ చంద్రికా 


52 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


విలాస నాటకం, శ్రీకృష్ణ గారడి నాటకం, శ్రీ కన్యకా పరమేశ్వరీ నాటకం, పాతాళభైరవి, 
శశిబిందోపాఖ్యానం, శౌరిదవేణి స్వయంవరం నాటకాలు పేర్మొనదగినవి. 

ఇవి కాక ఈశ్వరీదేవి శతకము, మార్మండేయస్తోత్రము, హరిహర భజనమాల, 
శ్రీభైరవ భజనమాల, శ్రీపాండురంగ శివ భజనమాల, శ్రీసాయిబాబా భజనమాల, 
గురు-శిష్య ప్రశ్నోత్తర భజనమాల ఉన్నాయి. ఇవి కూడా అముద్రితాలే. 
సచ్చిదానంద లక్ష్మణరావు దొర శర్మ దేశ్‌ పాండే 


ఈయన రామారెడ్డి మండలంలోని మోషంపూర్‌లో నివసించారు. ఇతని కాల 
వివరాలు తెలియకున్నా 1900 ప్రాంతంలో జీవించి ఉన్నట్లు తెలుస్తున్నది. నిజాంకాలం 
నాటి గ్రామపాలనకు సంబంధించిన దొరతనం ఉన్నా ఆధ్యాత్మిక, సాహిత్య విషయాల 
పట్ల ఆసక్తి ప్రదర్శించారు. తన గురువైన ఉమానంద ఆధ్వర్యంలో మాణిక్యప్రభు 
పీఠము స్థాపించారు. 

ఈయన వేదాంత సిద్ధాంత నాటకమును 1921లో రచించారు. ఇందులో 
వేదాంత తత్త్వసంబంధమైన విషయాలు నాటకరూపంలో చర్చించారు. గురువారం 
భజనమాల అనేది మరోరచన. దీంట్లో పూజావిధానం, అష్టకాలు. సద్గురు గీతాలు, 
పంచరత్నాలు, యోగనిద్ర-సమాధి, ద్విపదలు, కీర్తనలు ఉన్నాయి. ఇతని ఇతర 
రచనలు ఆత్మానుభవ సంగ్రహ దీపిక, శ్రీముక్తికాంత జ్ఞాన రత్నావళి. 
ఎజ్లోజు వెంకటేశం ఆచారి 


ఇతడు సదాశివనగర్‌ వాసి. కవి, రచయిత నటుడు కూడా. ప్రసిద్ధ యక్షగాన 
రచయిత పనస హనుమద్దాసుతో సాన్నిహిత్యం ఉండటం వల్ల ఇతనిపై ఆయన 
రచనల ప్రభావం ఎక్కువ. వీరిద్దరూ ఆయా కథాంశాలను ప్రదర్శనారూపాలుగా 
తీర్చిదిద్దడంలో పరస్పర సహకారం చేసుకునేవారు. హనుమద్దాసు రాసిన బాలరాజు” 
నాటకం ముఖపత్రంపై “వేంకటేశం ఆచారి పరిశోధన) అని ఉంది. 

ఈయన ముద్రిత రచనలు 5. కాలజ్ఞాన భోజనాష్టకాలు, మంగళహారతులు 
ఎంతో ఆదరణ పొందినాయి. 1950లో ప్రచురించబడిన చిరుతల లవకుశ ఉత్తర 
రామాయణ కథను చిరుతలతో ఆడుతూ పాడుకునేలా సాగుతుంది. వీరి విశ్వకర్మ 
వైభవం విశ్వకర్మల జాతి బెన్నత్యం తెలిపే హరికథా గ్రంథం. మాయామళ్చీంద్ర 
యక్షగానం. 

ఇవి కాక వెంకటేశం ఆచారి సదాశివ నగరం గ్రామాంకితంగా కాంభోజరాజు, 
మోడెగామపై భక్త పురూరవ, కన్మంటిపై నలదమయంతి యక్షగానాలు రాసినా అవి 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 53 


ముద్రించబడలేదు. కానీ ప్రదర్శించబడ్డాయి. అంతేగాక ఆయన కాంగ్రెస్‌ ప్రభావం 
పేరుతో కందార్దాలు, భక్త మకరంద భజనావళి కూడా రచించారు. ఇవి కూడా 
అముద్రితాలే. 
వేల్పూరు నరసింహదాసు 

ఈయన మాచారెడ్డి మండలంలోని చుక్కాపురంలో నివసించారు. చుక్కాపురం 
సమీపంలోని ప్రసిద్ధమైన శ్రీలక్షీనర్సింహస్వామి ఆలయంలో అర్చకుడుగా పనిచేసినారు. 
యక్షగానాలు రాసి ప్రదర్శింపజేసేవారు. అందుకోసం నాటక సమాజాలు కూడా 
ఏర్పాటు చేయించేవారు. ఇతని యక్షగానాలు నాలుగు ముద్రణారూపం పొందినాయి. 
అవి చుక్కాపరం గ్రామంపై రాసిన కాళింగ మర్ధన, సావిత్రీ పరిణయం, లక్షణా 
పరిణయం, లోలం గ్రామాంకితంగా రాసిన శకుంతలాపరిణయం. 
వేల్పూరు లక్ష్మణాచార్యులు 

ఈయనది కూడా చుక్కాపురం గ్రామమే. ఇతడు కూడా శ్రీలక్షినర్సింహస్వామి 
దేవాలయంలో అర్బకుడుగా సేవలందించాడు. నాటక రచయిత, ప్రయోక్త. కావ్య 
పరిష్కర్త కూడా. ఈయన చుక్కాపూర్‌ గ్రామాంకితంగా శ్రీకృష్ణార్దునయుద్ధం, 
సుభద్రాపరిణయం, సంతాయిపేటపై రాసిన జయప్రద, లవకుశ, శకుంతల, 
లక్ష్మీరావులపల్లెపై రాసిన శశిరేఖా పరిణయం, ఉత్తరా పరిణయం మొదలైన 
యక్షగానాలు రాసినా అవన్నీ అముద్రితాలే. 

ఫరీదుపేటకు చెందిన వడ్ల వేంకటాచార్యులు రాసిన శ్రీరాజయోగానంద 
భజనమాలను పరిష్కరించింది ఈ లక్ష్మణాచార్యులే. 
యాదవాద్రి 

ఈయనది మాచారెడ్డి మండలంలోని ఫరీదుపేట. పండితుడు, ఆయుర్వేద 
వైద్యుడు. నాటకాలు కూడా రాసి ప్రదర్శింపజేసినాడు. వేంకటాచార్యులకు 
కవితాగురువు. ఈయన శ్రీసత్యనారాయణ కథను యక్షగానముగా రచించినాడని 
నిజామాబాదు జిల్లా సాహిత్య చరిత్రలో పేర్కొనబడింది. కానీ అది లభ్యం కాలేదు. 


సంగవి కవి 


ఇతడు కూడా చుక్కాపురంలోనే ఉండేవాడు. ఈయన కొన్ని శతకాలు 
రాసినాడని చెప్పబడుతున్నా అవి లభ్యం కాలేదు. అయితే చుక్కాపురం నామాంకితంగా 


54 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


గయోపాఖ్యానం యక్షగానం రచించినట్లు నిజామాబాదు జిల్లా సాహిత్య చరిత్రలో 
ప్రస్తావన ఉంది. 


వడ్ల వెంకటాచార్యులు 


ఈయన స్వగ్రామం మాచారెడ్డి మండలం ఫరీదుపేట. ఇతడు కవి, నాటక 
రచయిత. వృత్తిపని వడ్రంగం చేస్తూనే కవిత్వసాధన చేసినాడు. పౌరోహిత్యం కూడా 
చేసేవాడు. రాజయోగానంద భజనమాలి ఈయన ముద్రిత రచన. ఈశ్వర(య్రేమ 
భజనమాల పేరుతో మరో పాటల పుస్తకం రాసినా అది అలభ్యం. 
వేంకటాచార్యులు ఫరీదుపేట గ్రామాంకితంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నాటకము, 
మార్మండేయ చరిత్ర యక్షగానాలు రాసినాడు. శ్రీజ్ఞానేశ్వర చరిత్ర ను తందనాన 
రామాయణం బాణీలో రచించాడు. అయితే ఇవి ముద్రణరూపం పొందలేదు. 


వీటిలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నాటకము ప్రచురణా రూపం పొందకపోయినా 
ఫరీదుపేటలోనూ సమీప గ్రామాల్లోనూ స్థానిక కళాకారులచేత ప్రదర్శించబడి ప్రజల 
మన్నన పొందింది. 

వెంకటాచార్యులు పెద్దగా చదువుకోకపోయినా చక్కని గేయాలు, పద్యాలు 
రాయడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఆయన మొదటి రచన 
రాజయోగానంద భజనమాలతోనే ఆ విషయం స్పష్టమవుతుంది. అభినవ పోతన 
డా॥వానమామలై వరదాచార్యుల ప్రశంసలందుకున్న రచన ఇది. నిత్య జీవిత సత్యాలతో 
పాటు భక్తి, జ్ఞాన, వైరాగ్యములను బోధిస్తాయి. పద్యధార కూడా సరళమైన భాషలో 
ఎక్కడా కుంటుపడకుండా సాగుతుంది. తన కవితాగురువైన యాదవాద్రిని తలచుకున్న 
ఈ పద్యం అందుకు ఒక ఉదాహరణ. 


“పర వుపకారమెప్పుడును బాయక జేయుచునుండు (శ్రద్ధచే 
నిరతము రామనామమును నిర్మల చిత్తము చేత ధ్యానమున్‌ 
మరువక జేయుచుండు కడు మంచి గుణంబులు గల్లినట్టి మ 
ద్ద్గురుడగు యాదవాద్రి నతి కూరిమిమీర దలంచి మొక్కెదన్‌' 


ఇందులోని కీర్తనల్లో కవి సామాన్య విషయాల గురించి రాసినా వాటి నుంచి 
ఏదో జీవనతత్వాన్ని రాబట్టి సందేశమివ్వడం (ప్రత్యేకంగా కనిపిస్తుంది. మోటారు 
కారు గురించి రాసిన గీతంలో ఆత్మకు సారథిగా వాహనాన్ని వెలుతురు బాటలో 
నడుపుమంటాడు. రైలుబండి విచిత్రమైందని వర్ణించిన పాటలో జీవితం రైలు 
ప్రయాణమంటూ భ్రమల్లో కూరుకుపోకుండా జాగ్రత్తగా ప్రయాణించుమని సూచిస్తాడు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 55 


సినిమా గురించి రాస్తూ 'బట్టపైననే నాటకము గుట్టు తెలిసితే బూటకముూ అని 
నిజం తెలిసి మసలు కొమ్మంటాడు. ఇందలి పాటలు కామారెడ్డి ప్రాంతంలోని 
(గ్రామాల్లోని భజనమండళ్లలో ఇప్పటికీ పాడుకుంటారు. 


పెద్దిరాం పోచన్న పంతులు 
(m) 


ఈయన నటుడు, నాటక ప్రయోక్త. బాన్సువాడ మండలం తిర్మలాపురం 
గ్రామంలో 1924లో జన్మించినాడు. ఉమ్లడి నిజామాబాదు జిల్లాలో రచయితగా, 
నటునిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన రాసిన శ్రీశివరామ భజనకీర్తనలు, 
శ్రీశంభులింగేశ్వర భజనమాల, విశ్వేశ్వర శతకం ముద్రణారూపం పొందినాయి. 

పోచన్న పంతులు తాను యక్షగానం రాసి అంకితం చేసిన గ్రామాలలో 
స్థానిక జెత్సాహిక కళాకారులతోనే ప్రదర్శింపజేసేవారు. తాడ్వాయికి అంకితంగా 
వీరప్పచరిత్ర, తాడికోలుపై పురూరవ చక్రవర్తి, అర్జున నాగార్జున, గంగా కళ్యాణము 
రచించినారు. అలాగే తిరుపతిపై పద్మావతీ విలాసం, గాలీపూర్‌ పై శంబరాసుర 
వధ, దామరంచపై హరిశ్చంద్ర, సోమారంపేటపై డాంగ్నేయ చరిత్ర, సేతుబంధన, 
తిర్మలాపూర్‌ పై బాణాసుర రచించాడు. అయితే ఆయన రాసిన ఈ పది యక్షగానాల్లో 
ఒక్కటి కూడా ముద్రణకు నోచుకోలేదు. 
బురిగారి నారాయణగౌద్‌ 


భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి నివసించినారు. ఈయన కొన్ని పాటలు 
రాయడమే కాక గౌడజీవితచరిత్రను యక్షగానంగా రాసినట్లు తెలుస్తున్నది. 


సుంకి వెంకయ్య 
ఈయన ఎల్లారెడ్డి సమీపంలోని కళ్యాణిలో ఉండేవారు. ఈయన శ్రీమతి 


కళ్యాణం, సహస్రకంఠ రామాయణం, సుభద్రాపరిణయం అనే యక్షగానాలు రాసి 
ప్రచురించారు. 
ఈరుకోట పెంటయ్య స్వామి 

1918లో జన్మించిన ఈయన స్వస్థలం బీబీపేట. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 
ఉద్యోగం చేశారు. హరికథలు కూడా చెప్పేవారు. ఇతడు అనేక రచనలు చేసినా 
శ్రీవేంకటేశ్వర శతకం మాత్రమే ముద్రణకు నోచుకున్నది. 


ఇంకా ఈయన శ్రీమద్భగవద్గీతాసారం -బుల్జికథ, ఆత్మార్తి సృతిగీతం, 
సినీగీతాల మాదిరి కీర్తనలు, తత్త్వమాల-వేదాంత గీతాలు, బాలగేయాలు, గాంధీ 


56 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


మహాత్ముని బుట్టికథ, శ్రీవైష్టవుల లక్షణం బుజ్జికథ, పద్యాలలో ఖానాపుర చరిత్ర, 
వినాయక చరిత్ర బుజ్జికథ, నెహ్రూ బుజ్జికథ, శ్రీశంకరాచార్య భజగోవింద శ్లోకాలకు 
తెలుగు అనువాదం, గోమాత స్తుతి పద్యాలు మొదలైన రచనలు చేశారు. 


గోశిక్‌ నరహరి 


ఈయన ప్రముఖ నాటక రచయిత గోశిక్‌ భూమన్న కుమారుడు. కవి, నాటక 
రచయిత, వాస్తు నిపుణులు. నటులు కూడా. స్వస్థలం బాన్సువాడ సమీపంలోని 
దుర్మి ఎక్కువగా చదువుకోకున్నా పద్య, గేయ రచనలో పట్టు సంపాదించారు. 

వీరు అనేక రచనలు చేసినా ముద్రణారూపం పొందినవి కొన్నే 12 
యక్షగానాలు రాసినా పురంధర విజయము మాత్రమే ముద్రించబడింది. జయంత 
జయపాల, వీరహ్మేంద్రస్వామి సంపూర్ణ చరిత్ర, వీరమణ్యరాజు చరిత్ర, గజగౌరీవ్రతం 
అచ్చుకావలసి ఉంది. సోమలింగ శతకము, నవయుగ పద్మశాలి శతకము, 
శ్రీవేంకటేశ్వర శతకాలు కూడా ముద్రణారూపం పొందాయి. అలాగే 19 జానపద 
హరికథలు రచించారు. అవి కూడా ముద్రించబడలేదు. 


ఆచార్య వేదవ్రత మీమాంస 


ఆచార్య వేదవ్రత మీమాంసది మెదక్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ గ్రామం. 
కామారెడ్డిలో ఆర్షగురుకులం స్థాపించి ఆర్యసమాజ ధర్మవ్యాప్తికి కృషిచేస్తున్నారు. 
ఆధ్యాత్మిక సాహిత్యం సృజిస్తున్నారు. ఆయన బహుభాషావేత్త, వేదపండితులు. 
వేదాంగాలనూ అధ్యయనం చేశారు. విద్యార్థి దశనుంచే రచనావ్యాసంగం 
మొదలుపెట్టారు. ఆయన చేసిన ధార్మికోపన్యాసములు వ్యాసాలుగా అనేక పత్రికల్లో 
ప్రచురించబడ్డాయి. తెలుగు, హిందీ భాషల్లో 20కి పైగా పుస్తకాలు రచించారు. 

సుప్రసిద్ధ యోగా గురువు రాందేవ్‌ బాబా ఈయన శిష్యుడే. 

ఆయన తెలుగు రచనలు- 1. ఆర్యోద్దేశ రత్నమాల, ఈశ్వర స్వరూపము - 
మన కర్తవ్యము, నా సంక్షిప్త ఆత్మకథ, మన ప్రాచీన బెన్నత్యము, నీతి వైరాగ్య 
శ్లోకాలు- సంగ్రహణం, నీత్రి ప్రబోధాత్మక భజనలు, చక్రవర్తి రాజ్యము - వేదోక్త 6 
పాయము, జీవుడు-కర్మలు-ఫలములు, సరళ యోగము ద్వారా ఈశ్వర సాక్షాత్మారము, 
ఈశ్వరుని వేద జ్ఞానమునకు అందరూ అర్హులే. 
శబరీమాత 

తాడ్వాయిలో ఆశ్రమం స్థాపించి ఆధ్యాత్మిక సేవ చేసిన శబరీమాత స్వస్థలం 
మెదక్‌ జిల్లాలోని తొగుట. ఆధ్యాత్మిక సాధకురాలిగా, రామ భక్తురాలిగా వేలాది 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 57 


భక్తుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆమె ఆశువుగానెన్నో గీతాలు ఆలపించేది. 
ఆమె మాటలు, పాటలతో 'అమరవాణి పేరుతో పుస్తకంగా వెలువడింది. 


అలాగే చిట్యాలలో నివసించిన అవధూత రావు పటేల్‌ 'జీవుడు-మాయ 
-పరమాత్మ, నవరంధ్రాల బొమ్మ పేర్లతో పాటలు, ప్రబోధాలతో [గ్రంథాలు రచించారు. 
స్వామీ ప్రొయానంద భారతి ఉద్యోగ విరమణానంతరం చండీ మంత్రాలయం స్థాపించి 
ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తున్నారు. ఆయన రచన 'ఉపాసినీ ఉపాసనం”. 

స్వాతంత్ర్య సమరయోధుడు కుర్రి బాలలింగం భిక్కనూరు వాసి. ఆయన 
స్థానిక శివాలయ చరిత్ర, మహిమలను తెలుపుతూ 'భీక్కనూరు సిద్ధరామేశ్వర క్షేత్రము” 
పురుతో ఒక పుస్తకం తెచ్చారు. అన్నారం గ్రామానికి చెందిన గణపురం కృష్ణమూర్తి 
తెలుగు అధ్యాపకునిగా పనిచేసినారు. ఆయన వివిధ సందర్భాలలో చేసిన ఆధ్యాత్మిక 
ప్రవచనాలను “పరమార్ధదర్శిని' పేరుతో రెండు భాగాలుగా పుస్తకరూపంలోకి తెచ్చినారు. 

ముత్యంపేట కేదారనాథ శర్మ స్వస్థలం రాజంపేట. ఆధ్యాత్మిక ప్రవచనాలు 
చేస్తూ భక్తుల ఆదరణ చూరగొన్నారు. ఆయన భక్తిసుధ, నిత్యధర్మ దీపిక, జీవన 
సాఫల్యం, శివజ్యోతి, శైవం, ముక్తిసాధన మొదలగు చిరుపొతాలు ప్రచురించారు. 
బీబీపేటకు చెందిన శ్రీమతి ఉప్పల సరస్వతి భక్తిగేయ మాలిక, భవానీ గేయశతకము 
అనే పుస్తకాలు వెలువరించారు. వాటిలో భక్తి పాటలు, ప్రబోధాలు ఉన్నాయి. 


కామారెడ్డిలోని ఆర్యసమాజం నిర్వాహకులు ప్రణవకుమార్‌ వేదవీణ పేరుతో 
పాటల సంకలనం తెచ్చారు. అంతేగాక ఆర్యసమాజ సంబంధమైన అనేక రచనలు 
చేసినారు. కామారెడ్డికి చెందిన కృష్ణానందస్వామి కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలతో 
కొన్ని పుస్తకాలు రచించారు. చిట్యాలవాసి అంబీర్‌ మనోహర్‌రావు 'భవానీదుర్గ 
నాయకమ్మ మహిమ” రచించారు. ఫరీదుపేటకు చెందిన పాత బాలేశం కూడా 
రామభక్తిని చాటే పాటలు, పుస్తకాలు ప్రచురించారు. 


ఈ మార్గంలో నడిచిన రచయితలు, కవులు జిల్లావ్యాప్తంగా ఇంకా ఎందరో 
ఉన్నారు. ప్రచారానికి దూరంగా వీరు మోక్షసాధన దిశగా గీతాలు అల్లుతూనే ఉ 
టారు. ఈ రచయితల దృష్టి ప్రధానంగా జనులు ఆధ్యాత్మిక, భక్తి మార్గంలో నడిచి 
సచ్చీలతతో జీవించాలన్నదే వారి ఆకాంక్ష ఈ వ్యాసంలో కొందరిని మాత్రమే 
ప్రసావించడం జరిగింది. 


58 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


5.2 ఆధునిక పద్య, గేయకవిత్వం 

కవిత్వం ఎన్ని ప్రక్రియల్లో వెలువడినా పద్యానికున్న స్థానం ప్రత్యేకమైనది. 
జిల్లాలో కవిత్వం మొదట పద్యంలోనే వచ్చింది. ఆ పరంపర నేటికీ కొనసాగుతుంది. 
ఛందోబద్ధమైన పద్యాల్లో చక్కని కావ్యాలు రాసినవాళ్లు ఎందరో కామారెడ్డి జిల్లాలో 
ఉన్నారు. కొందరు కథాకావ్యాలు రాయగా, మరికొందరు తాము విన్న కన్న 
సంఘటనలు, అనుభవాలను అందమైన పద్యాలుగా మలిచారు. సంకలనాలుగా 
ప్రకటించారు. యక్షగానాలు, భజనమాలలు రాసిన కవులు కూడా పాటల మధ్య 
పద్యాలు రాశారు. ఆశుకవితాధారతో పద్యగంధాలు వెదజల్లిన అవధానులూ ఉన్నారు. 
పద్యకవిత్వం రాసినవారిలో ఎక్కువ మంది శతకాలు రాశారు. 
రెద్దిశెట్టి హనుమద్దాసు 

ఈయన ప్రస్తావన సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికలో ఉంది. 
దోమకొండ పక్కన గల బీబీపేటలో నివసించాడు. 1934లో గోల్కొండ కవుల సంచిక 
వెలువడిన నాటికి 6 ఏళ్లక్రితం, అంటే 1928లోనే హనుమద్దాసు మరణించాడు. 

ఇతడు ఆధ్యాత్మిక, భక్తి తత్వాన్ని ప్రబోధించే రచనలు చేశాడు. జ్ఞానమార్గం 
ప్రవచించే గేయాలెన్నిటినో రాసినాడు. జ్ఞానబోధాధ్యాత్మలు, జగదాంబ కీర్తనలు, 
జీవబోధ శతకం మరికొన్ని భక్తిపాటలు రచించినాడు. సరళమైన పదాలతో భక్తిని, 
ముక్తిబాటను, గురుసేవను, వైరాగ్యభావనలు ప్రబోధించేలా ఇతడు రాసిన పాటలు 
ఈ ప్రాంత జానపదులను బాగా ఆకర్షించాయి. ఆ పాటలు ఈ ప్రాంతంలోని 
భజనబృందాలు ఇప్పటికీ పాడుకుంటాయి. ఇతని జ్ఞానబోధాధ్యత్మలు అ శేషప్రజాదరణ 
పొంది అనేక పునర్ముద్రణలు పొందిన గ్రంథం. 

“జీవమా” అనే శీర్షికతో హనుమద్దాసు రాసిన ఐదు పద్యాలు గోల్మొండ కవుల 
సంచికలో ఉన్నాయి. సంపదలు, భోగభాగ్యాలు శాశ్వతం కాదని సత్రవర్తనతో 
ఈశ్వరుని సేవించాలని, ఆత్మజ్ఞానం అలవర్చుకోవాలనే సందేశం ఆ పద్యాల్లో 
కనిపిస్తుంది. వేదాంత తత్వాన్ని బోధించే “జ్ఞానబోధాధ్యత్మలు'లో గల ఈ పద్యం 
హనుమద్దాసు కవితాంతరంగాన్ని పట్టి ఇస్తుంది. 

ఎన్నడు పోవునో తనువు ఎందుకు నీవతి భ్రాంతి జెందనీ 
కెన్ని విధంబులన్‌ దెలుప వెర్రితనమ్మును మానవింక నా 
పన్న శరణ్యు నిన్‌ పతితపావను గొల్చిన మోక్షమబ్బు నా 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 39 


విన్నప మాలకించుమిక వీనుల పండువు గాగ జీవమా! 


కలిమియె శాశ్వతంబనుచు గర్వము సెందకు మెల్లకాలమున్‌ 
నిలువదు భోగమెప్పటికి నిత్యము కాదిక నెంచిచూడ వె 
న్నెల జనుచుండు మాడి మదినేరక మాయను జిక్కి దుర్మతిన్‌ 


దలపక గీర్తిచే నిలను ధన్యత బొందుట మేలు జీవమా! 
(గోల్కొండ కవుల సంచిక, పుట: 146) 
సిద్దప్ప వరకవి 
థి 
కరీంనగర్‌ జిల్లాలోని గుండారెడ్డి పల్లెలో 1903లో జన్మించిన సిద్ధప్ప వరకవి 


మన కాలపు వేమనగా గుర్తింపు పొందాడు. జీవితంలో అధికకాలం సంచార జీవితం 
గడిపిన ఆయన చాలాకాలం భిక్కనూరులో ఉన్నారు. 


“ఏ కులంబని నను ఎరుకతో నడిగేరు/నా కులంబును చెప్ప నాకు సిగ్గు అని 
కులాన్ని ఆనాడే వ్యతిరేకించిన సంస్కర్త ఆయన. సమకాలీన సమాజంలోని 
దురాచారాలను ధిక్కరించిన తత్వవేత్త సిద్ధప్పవరకవి. అహం వీడాలని, ఉన్నంతలో 
దానధర్మాలు చేయాలని, శ్రమను నమ్ముకోవాలని ఉదాత్త మానవవిలువలు 
ప్రవచించాడు. 

లోక తత్వం చెప్పడానికే రచనలు చేసిన సిద్ధకవి “వినుడి మా యప్ప సిద్ధప్ప 
విహితుడప్ప/ కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప అనే మకుటంతో రాసిన పద్యాలు 
బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆయన 'సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని' లోని నాలుగు 
భాగాలు జీవిత సత్యాలను ఆవిష్మరించాయి. కుల, మతాలను తీవ్రంగా నిరసించిన 
సిద్దప్ప విగ్రహారాధనను కూడా ఖండించాడు. మానవుడు తనలోని చీకట్లను కానలేక 
రాతి బొమ్మలను పూజిస్తాడంటాడు. 

రాతి బొమ్మల యెదుట రాశిగా అన్నంబు 

తినుమన్న యా రౌతు తినదురన్న... 

పేదలకు అన్నంబు పెట్టు ధైర్యము లేదు 

గట్టు రాళ్లకు తిండి పెట్టగలవే..” అని సూటిగా ప్రశ్నిస్తాడు. 

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమనలను ఆదర్శంగా చేసుకొని రచనలు 
చేసి, సిద్ధప్ప తత్వాలు ప్రచారం చేసినాడు. సిద్దప్ప జ్ఞాన బోధినితో పాటు శ్రీజవ 
నరేంద్ర, కాకి హంసోపాఖ్యానము, ఆత్మ ప్రపంచ విలక్షణం, కలియుగ వర్తమాన 
కందార్థాలు, గోవ్యాఘ్ర సంభాషణము వంటి 30కి పైగా రచనలు చేసినాడు. నాడీ 


60 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


లక్షణం, జలస్తంభన విద్య, వాయుస్తంభన విద్యల్లోనూ ఆరితేరినవాడు. 

తన రచనలు, తత్వాలతో కరీంనగర్‌, నిజామాబాదు జిల్లాల్లో ఎంతో 
గౌరవాభిమానాలు పొందిన సిద్దప్ప వరకవి మరణానంతరం ఆయన స్వగ్రామం 
గుండారెడ్డి పల్లిలో గుడి కట్టించారు. ఏటేటా ఉత్సవాలు చేస్తున్నారు. 
పెద్ది హనుమయ్య 

1911లో బీబీపేటలో జన్మించిన పెద్ది హనుమయ్య భక్తకవి. కవిత్వాన్ని ముక్తి 
సాధనంగా భావించాడు. నిత్యం ఆధ్యాత్మిక చింతన, సాధువుల సాంగత్యంతో సాధారణ 
జీవితం గడిపాడు. అనేక భక్తి కీర్తనలు, పాటలు రచించాడు. శ్రీశైల మల్లికార్జున 
ఉయ్యాలపాట, శ్రీహరిహర భజనమాల, శ్రీబసవేశ్వర భజనమాల, భ్రాతృస్కృతి, 
గురుదక్షిణ, శివరాత్రి మహాత్యం, పాదుకా పట్టాభిషేకం వంటి రచనలు చేశాడు. 
అక్షరాస్యత ఆవశ్యకతను చాటుతూ హనుమయ్య రాసిన బుట్టికథ అశేష జనాదరణ 
పొందింది. ఇవే కాకుండా శ్రీకృష్ణ కుచేల మైత్రి, ద్రుపద-ద్రోణ మైత్రి కథలను 
బజ్జకథలుగా మలచాడు. 

హనుమయ్య శ్రీహరిహర భక్తసమాజమును స్థాపించాడు, పర్వదినాలలో 
భజనకూటములు నిర్వహించాడు. రాగ, తాళాలతో కూడిన కందార్థాలు భజనపాటల్లో 
కూర్చినాడు. 

“ఈషణ వాసన త్రయములు/వాసిగ నను విడువలేక వలలో ద్రోసెన్‌ అని 
జీవుడు సంసారబంధాల్లో చిక్కుతున్నాడనే వైరాగ్యభావన కందార్థంలో పలికిస్తాడు. 
భజనతో భక్తి, జీవన రహస్యాలను విశదపరచినకవి పెద్ది హనుమయ్య. 
డా.కసిరెడ్డి వెంకటరెడ్డి 

పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, వక్త, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 
పుష్మరకాలం పాటు కామారెడ్డిలోని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా 
పనిచేశారు. ఆ కాలంలో ఆయన ప్రబోధమాల, శ్రీనరసింహ ్రితార్తి భంజనా, 
ఆంజనేయుడే ఆదర్శం, హిందువులపై రామాయణ ప్రభావం, పాలెము వేంకటేశ్వరా, 
శాంతిదూత, మున్నూరు ముక్తకాలు వంటి రచనలు వెలువరించారు. వాటిలో 
'శాంతిదూతి నెహ్రూ జీవితగాథను వర్ణించిన కావ్యం. స్వతంత్రభారత తొలిప్రధాని 
జవహర్‌లాల్‌ ఘనచరిత్రను, స్వతంత్రోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర, 
ఆయన కృషివల్ల మన దేశానికి లభించిన కీర్తిప్రతిష్టలను డా! కసిరెడ్డి 112 పద్యాల్లో 
వర్ణించాడు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 61 


భరత నందనోద్యానాన ప్రభవమొంది/ అన్యపుష్ప కుటుంబాల నైక్యపరిచి 
భారతీయ సువాసనల్‌ వ్యాప్తిజేసి/ అమరమైన గులాబి పుష్పము కథయిది” 
అని నెహ్రూను భారత గులాబీపుష్పంగా పోల్చిచెప్పినారు. ఈయన ప్రబోధమాల 
గేయసంపుటిని కూడా కామారెడ్డి హితసాహితి ప్రచురించింది. 
డా॥ గుండి వేంకటాచార్యులు 


కవి, పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్త డా. గుండి వేంకటాచార్యులుది కామారెడ్డి. 
కామారెడ్డిలోని ప్రభుత్వ డి(గ్రీ కళాశాలలో సుదీర్ణకాలం పాటు అధ్యాపకులుగా 
పనిచేసినారు. ఆయన తొలి రచన 'శ్రీ వ్రతము’ తమిళ పారాయణ గ్రంథం 'తిరుప్పావై' 
కి తెలుగు అనువాదం. ముప్పై పాశురాలు గల తిరుప్పావై గోదాదేవి రచన. విష్ణుచిత్తుని 
పుత్రికైన గోదాదేవి శ్రీరంగేశుని ఆముక్తమాలలతో అర్చించి చివరకు అతడినే 
వివాహమాడిన కథ ఇందులోని ఇతివృత్తం. ఆమె శ్రీకృష్ణుని ధ్యానిస్తూ భక్తిపారవశ్యంతో 
పాడిన పాశురాలను గుండి వేంకటాచార్యులు సరళసుబోధకమైన తెలుగులో, 
గీతపద్యాలలో రచించాడు. 

'విడిచిపోవంగ రాము గోవింద! నిన్ను/ ఎల్లవేళల జన్మలేడేడులందు 

శేషవృత్తిని జేరి మీతోడ మేము/ నిఖిల సంబంధములు గల్లినెగడవలయు” 

అని గోదాదేవి ఏడేడు జన్మలకు గోవిందుని సేవ చేసుకుంటానని వేడుకున్నది. 
తిరుప్పావై గీతాలు ఆలపించినవారు ఇహవరాల్లో సుఖంగా ఉంటారన్న 
వేంకటాచార్యులు శ్రీవ్రతమును అనువాద కావ్యంలా కాకుండా ఒక భక్తకవి మధుర 
గీతాలాపనగా ఈ కావ్యాన్ని మలిచాడు. 

డా. వేంకటాచార్యులు గొప్ప సాహిత్య పరిశోధకులు కూడా. వాల్మీకి- రంగనాథ 
రామాయణముల తులనాత్మక పరిశీలన చేసి డాక్టరెట్‌ పట్టా పొందినారు. అంతేగాక 
వాల్మీకి (కాంతదర్శి, శ్రీరామానుజ రవాన్యత్రయము, ముకుందమాల, 
శ్రీమద్రామాయణమ్‌లో బాలకాండ, సుందరకాండలను కూడా ఆయన రచించారు. 
డా॥అయాచితం నటేశ్వరశర్మ 

రామారెడ్డిలో జన్మించిన డా.అయాచితం నటేశ్వర శర్మ సంస్కృతాంధ్ర భాషల్లో 
పండితుడు. కామారెడ్డిలోని ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేసి ఉద్యోగ 
విరమణ చేసినారు. అష్టావధాని కూడా. పద్య, గేయ, వచన ప్రక్రియల్లో కవిత్వం 
రాసి, యాభైకి పైగా కావ్యాలు ప్రకటించినారు. 


62 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఆయన తొలిరచన వసంతకుమారి నృత్యరూపకం 1981లో వచ్చింది. 

వసంతబుతువుకు స్వాగతం పలుకుతూ రాసింది. “బ్రతుకు పైరులోన క్రొత్త/ పసిడి 
పంట పందెనులే.. నవనవ సుమ శోభలతో/ అవని పరవశించెనులే' అని ఆశించిన 
రచన. “బుతుగీతి కూడా అలాంటిదే. ఇందులో కవి ఆరు బుతువులను 
వసంతహాసినిగా, గ్రీష్మతాపినిగా, వర్షహర్షినిగా, శరత్మాముదిగా, హేమంత సీమంతిగా 
వినూత్నంగా వర్ణించారు. వసంతహాసినిలోని ఈ పద్యం ప్రకృతిని, ప్రణయాన్ని 
మేళమించిన అద్వైత స్థితిని మన కళ్ల ముందు నిలుపుతుంది. 

“నేను శశాంకమూర్తినయి, నీవు పయోధి తరంగ కన్యవై 

'మ్రానుపడన్‌ జగాలు పలుమార్లు విహారము జేసిచేసి, బా 

ధా నరకాలు దాటి నవతారకలందు వసింతమింక, నీ 

మానవ లోకమందు నసమానతలన్‌ వెతలన్‌ దొలంగగన్‌' 


ఆయన “ఆరురుచుల ఆమని” కావ్యంలో కూడా ప్రకృతి ధర్మంలోనూ మానవ 
పరమార్థం ఆశించారు. ఆరు రుచుల వలె జాతులు/ వేరువేరు ఉన్ననేమి/ అన్నీ 
మనకభిమతమే/ వెన్నెలలా సురుచిరమే” అని అన్నింటినీ సమానంగా స్వీకరించాని 
కోరుతారు. 


రామకథ ఆధారంగా డా॥ నటే శ్వర శర్మ రాసిన కావ్యం బాల రామాయణము”. 
ఇది వాల్మీకి రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గననుసరించి రాయబడింది. 
కథ రామపట్టాభిషేకం వరకే ఉంది. తేటగీతి పద్యాల్లో సరళసుందరంగా సాగిన ఈ 
కావ్యం కవి సొంతూరు రామారెడ్డిలోని శ్రీనీతారామచం(ద్ర స్వామికి 
అంకితమీయబడింది. ఆయన “శ్రీవేంకటేశ్వర విలాసము ప్రబంధశైలిలో ఉంది. 
ఏడుకొండలవాని లీలలను ఏడు ఆశ్వాశాల్లో వర్ణించిన రచన అది. కవి 
వేంకటేశ్వరస్వామిని గురువుగా భావించి నిండు మనస్సుతో ఈ నిర్వచన కవితాపుష్పంతో 
అర్చించినారు. 
నిత్యం గోవిందుని అర్చించే మానవులు సురులకంటే ధన్యులని చెప్పిన ఈ 
పద్యం కవి కల్పనా చాతుర్యానికి నిదర్శనం. 
“మనుజులు చూడ గన్సడగ మందిరమందు నివేదితాన్నమున్‌ 
వినయముతో భుజించుచు నవేద్య రమాధవునర్చజేసి, ఈ 
మనుజులు ధన్యజీవులు మాధవ వేంకటదేవు సేవలో 
ననుచు మనుష్య జన్మమున కాశపడంగ సురాళియచ్చటన్‌' 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 63 


ఆయనదే మరో కావ్యం శకుంతల” కూడా నిర్వచన పద్యకావ్యమే. దీనికి 
మూలం కాళిదాస మహాకవి విరచిత అభిజ్ఞాన శాకుంతల నాటకం. తన 50వ 
కావ్యమైన ఈ రచనను డా.శర్మ తన కూతుళ్లకు అంకితమిచ్చినారు. ఈ కావ్యం 
చివర రాజధర్మాన్ని ఎరుక చేసి, కావ్యానికి ప్రాసంగికత కల్పించారు. 
“పార్థివులు ప్రజాహితమున పారవలయు/ 
శ్రుతి మహితయౌచు వాజ్మయి సాగవలయు 
భద్రశక్తుడై మమ్మింక భవ్యశివుడు 
నిరత జన్మలు లేకుండ నిలుపవలయు” (పుట:152) 
“శకుంతల” ఆకట్టుకునే కథనంతో కూడిన కావ్యం. మహాభారతంలోని 
శకుంతల దుష్యంతుల కథకు కవి తాత్విక పరిమళాలనద్దినాడు. శకుంతల దుష్యంతుల 
సంవాదంలో ఆ విషయం ద్యోతకమవుతుంది. సరళమైన పదాలు, మనోహరమైన 
ఆలంకారిక ప్రయోగం, చక్కని కథాకథనంతో రక్తి కట్టించారు. ఇందులో ఏడు 
ఆశ్వాశాలు, 840 పద్యాలున్నాయి. 
ఇవేకాక భారతీప్రశస్తి, సమయవిలాసిని, శ్రీరామగుణ మణిమాల, ఆరురుచుల 
ఆమని, ఆంధ్రతేజము, లక్ష్మీవిలాసము వంటి పద్యకావ్యాలు, గజానన స్తోత్రం, 
పంచశరీయమ్‌, కాలభైరవ సుప్రభాతమ్‌ వంటి సంస్కృత రచనలు డా॥ శర్మను జిల్లాలో 
అత్యధిక పద్యకావ్యాలు రాసిన కవిగా నిలుపుతున్నాయి. 
భోజన్నగారి రాజేశ్వరశర్మ 
ఈయన స్వస్థలం కామారెడ్డి. ఉపాధ్యాయులగా పనిచేశారు. పద్యకవిత్వంలో 
మంచి ప్రావీణ్యం ఉంది. విద్యార్థులకు ఉపయుక్తమయ్యే రచనలు కూడా చేశారు. 
కుమార జననము, ఉదయరాగము, కాళభైరవస్వామి మహిమ, ఫిరదౌసి చరిత్రము, 
చంద్రశేఖరేంద్ర సరస్వతి చరిత్రము, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చరిత్ర, సంక్షిప్త 
రామాయణము, సదాశివ శతకము మొదలగు రచనలు చేశారు. 
అద్వైత మతప్రవక్త ఆదిశంకరుని జీవితం, మహిమలు వర్ణిస్తూ భోజన్నగారి 
రాజేశ్వరశర్మ శ్రీమదాది శంకరాచార్య చరిత్రము రాసినారు. ఈ కావ్యం ఆసాంతం 
తేటగీతి పద్యాల్లో నడిచింది. కేరళలలో జన్మించిన ఆదిశంకరుడు బ్రహ్మసూత్రాలు, 
ఉపనిషత్తులు, భగవద్గీత వంటి కావ్యాలకు భాష్యాలు రాసినాడు. భారతదేశమంతా 
పర్యటించి నాలుగు అద్వైతపీఠాలు స్థాపించాడు. బాల్యంలోనే అనేక మహిమలు చూపిన 
మహానుభావుడు ఆదిశంకరుడు. ఆయన జీవితంలోని ముఖ్యవుట్టాలను 


64 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సరళసుందరమైన పదాలలో రాసినారు రాజేశ్వరశర్మ. ఆదిశంకరుడు ఉప్పొంగిన 
నర్శదానదిని శాంతింపజేసినప్పుడు కవి రాసిన పద్యం ఆకట్టుకునే శైలిలో ఉంది. 

“'ప్రళయఖీకరమైన ప్రవాహిని గని 

శాంతి జెందుమటంచును శంకరుండు 

తమ కమండలువును వారి దారి నుంచ 

శాంతి జెందెను నర్మద సరభసముని 
పప్పు నారాయణార్య 

ఎల్లారెడ్డికి చెందిన పప్పు నారాయణ ఆర్యసమాజ ప్రభావంతో పేరు చివర 

ఆర్య జోడించుకొని నారాయణార్య పేరుతో రచనలు చేశారు. ఈయన బహుముఖ 
ప్రజ్ఞాశాలి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. కవి, చిత్రకారుడు. నఖచిత్రాలు వేయడంలోనూ 
పేరు పొందినారు. ఈయన వేదసుధ, వీర సదాశివరెడ్డి, పుత్రయోగము, నవనీతి 
శతకము, చరమాంక శతకము, ఏడుకొండలవాని నిలువుదోపిడీ, తెలంగాణ పోరుబాట 
మొదలగు రచనలు చేశారు. 


పప్పు నారాయణ రామాయణంలోని ఉత్తరకాండ కథను 'సీతారామ 
పరివేదనము” పేరుతో ద్విపద కావ్యంగా మలచినారు. జానపదుల పలుకుబడులతో 
సామాన్యులు సైతం పాడుకునేలా ఈ కావ్యాన్ని తీర్చిదిద్దినారు. సీతను వదిలిన తర్వాత 
రాముడు పొందిన దు:ఖం ఇందులో చక్కగా వర్ణితమైంది. పరిత్యాగం తర్వాత సీతాదేవి 
పొందిన దు:ఖాన్ని తిక్కన మొదలుగా చాలామంది కవులు వర్ణించారు. కానీ రాముడు 
అనుభవించిన వేదన అంతగా పట్టించుకోలేదు. రాముని దు:ఖం లోకానికి తెలుపాలనే 
ఉద్దేశంతో నారాయణార్య ఈ కావ్యం రాసినాడు. సీతను అడవిలో వదిలినందుకు 
రాముడు పశ్చాత్తాపపడ్డ ఘట్టం హృద్యంగా వర్ణించాడు నారాయణార్య. “వంకలేని 
నిన్ను శంకించలేను/ శంకితుడు నిత్య దుఃఖితుడు కాదా” అని రాముడు భార్యను 
శంకించడమే తన దు:ఖానికి కారణం అని బాధపడుతాడు. ఆ బాధను పరిపరి 
విధాల వర్ణించాడు కవి. 


“శివుడు పార్వతిని అర్థాంగాన నిలిపె/ భవుడు సరస్వతిని నాలుకన నిలిపాడు 

హరితన ఉరమున సిరిని నిలిపాడు/ హరిణాక్షి నిన్ను నే నడవి నిలిపితిని” 

అని రాముడు సీతను అడవికి పంపినందుకు ఖేదపడుతాడు. రాముడు పొందిన 
ఈ పశ్చాత్తాపం సామాన్యుడు తన భార్యను దూరం చేసుకున్నప్పుడు పొందిన దు:ఖం 
వలె వర్ణించాడు కవి. సీత వద్దకు వాల్మీకి, రాముని వద్దకు వశిష్టుడు రావడం, 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 65 


లవకుశుల జననం, వారు రాముని సోదరులతో యుద్ధం చేయడం, కుశునికి 
పట్టాభిషేకం చేసేంతవరకు కథ నడిచింది. అన్ని సందర్భాల్లోనూ నారాయణార్య 
జనులు సులువుగా పాడుకునే సరళిలో రచించారు. 


నారాయణార్య పినాకపాణి కలం పేరుతో రాసిన మరో ద్విపద రచన “రమ్య 
సుందరకాండ). ఇది రామాయణంలోని సుందరకాండ కథ. శూర్పణఖ శృంగభంగము, 
మాయలేడి మహిమలు, సీతాపహరణము మొదలుగా హనుమంతుడు లంకను చేరుట, 
లంకాదహనం నుంచి సీతాసందేశం వరకు ఈ కథ సాగుతుంది. అలతి అలతి 
పదాలను చక్కని ద్విపదలుగా కవి పొందుపరచినతీరు అందరినీ చదివించేలా 
ఉంది. కావ్యమంతట లలితమధుర పదాలే పరచుకొని ఉన్నాయి. ఎక్కడా అన్వయక్షిష్టత 
ఉండదు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సుళువుగా ఉంటుంది. సీతను గీత 
దాటవద్దని లక్ష్మణుడు చెప్పిన ఘట్టంలోని ఈ పాదాలు చూడండి. 


పర్ణశాలను దాటి పరులు రాకుండా/ పర్ణశాల బయట పరిరక్ష గట్టి 
వాకిటి ముందటి వరుస దాటకుము/ీకిట భద్రము నిశ్చయమ్ముగను 
దాత వచ్చిన మరే దూత వచ్చినను/ గీత దాటీ రాకు మాతరో నీవు 
జాగ్రతలను జెప్పి జనక నందనకు/ అగ్రజుని వెదకగ అరిగె సౌమిత్రి” 


ఇదే సరళి కావ్యమంతా సాగుతుంది. 
పరికిబండ్ల వేంకటనర్సయ్య 


వీబీపేటకు చెందిన పరికిబండ్ల వేంకటనర్సయ్య తెలుగు పండితునిగా, 
అధ్యాపకునిగా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయుర్వేద వైద్యులుగానూ 
సేవలందించారు. రెండు శతకాలతో పాటు హరికథాంబరీషోపాఖ్యానము, నేటి 
గమ్యము (బుజ్జికథ), మన జాతీయగేయాలు అనే గ్రంథాలు వెలువరించారు. ఆయన 
మెహర్‌ భజనమాల కూడా బాగా ప్రచారం పొందింది. 

ఆయన ఉద్యోగ, జీవితానుభవాలు, అనుభూతులను చక్కని పద్యాలుగా 
రాసినారు. వాటిని గుదిగుచ్చి 'మధూలికి పేరుతో 1992లో సంపుటీకరించారు. 
ఇందులోని పద్యాలన్నీ ముక్తకాలే. పురాణ కథాంశాలు, ఆనాటి సంఘటనలపై 
స్పందనలు, సంవత్సరాదుల వర్ణనలు, (ప్రముఖ వ్యక్తుల (ప్రశంసలు, వంశావళులు, 
స్వాతంత్ర దినోత్సవ ప్రబోధాలు, నీతి ప్రవచనాలు, పండుగ పబ్బాలు, ఆత్మాశ్రయ 
అనుభూతులు ఈ సంపుటిలోని కవితావస్తువులు. 


66 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


జిల్లా సరిహద్దులో ఉన్న చరిత్రాకమైన కౌలాస్‌ గ్రామానికి ఆయనకు బదిలీ 
అయిన సందర్భంలో అక్కడి పరిస్థితులు, శిథిలమైన కోట చూసినప్పుడు ఆయన 
స్పందన ఎంతో ఆగ్టంగా ఉంది. 
కూలిన యిండ్లవెన్నొ పలు కొంపలు గూలగ నున్నవెన్నా యే 
వాలకమేమి లేని నడిబాటలు నెన్నియొ, కాల్వలెన్నా యా 
పేలవమైన గ్రామమును బేలతనంబున జూచి వింతగా 
గోలుగ నున్న కోట గడి గోడలు జూచియు దు:ఖమొందితిన్‌” 
అంతేకాదు, మూడు రాష్ట్రాలు, భాషలు గల సరిహద్దు ప్రాంతమైన ఆ ఊళ్లో 
కవికి తెలుగు బోధించడం కత్తిమీద సాము అయ్యింది. అది కూడా చక్కని పద్యంగా 
మలచినారు వేంకటనర్సయ్య. 


“ఇచ్చటి వారలెప్పుడును హింది మరాఠియు కన్నడాంధ్రముల్‌ 
హెచ్చుగ మాటలాడుదురు ఎవ్వరు వేరొక భాషయందు, తా 
మిచ్చవహింప జాలరొకొ యే గతి జూసిన మాతృభాషలో 
మెచ్చుగ బోధజేయుటకు మేల్మియు, నేర్పును నెట్టులబ్బెడున్‌ 
ఇంకా ఈ సంపుటిలో ధూమపానము, అస్పృశ్యత నిరసన, హైదరాబాదు 
అల్లర్లు గల్ఫ్‌ యుద్ధము సహా సమకాలీన సంఘటనలను చక్కని ధారాశుద్ధి గల 


గని 


పద్యాలుగా మలచినారు పరికిబండ్ల వేంకటనర్సయ్య,. 
మెంగవరం రాజేంద్రప్రసాద్‌ 
కామారెడ్డిలో నివాసముంటున్న మెంగవరం రాజేంద్రప్రసాద్‌ తెలుగు 
పండితులుగా ఉద్యోగవిరమణ చేశారు. చక్కని పద్యం రాయటమే కాక గంభీరమైన 
గొంతుతో శ్రవణ పేయంగా ఆలపించే ప్రతిభ వీరి సొంతం. 
ఆయన దేవీ అక్షరమాల, మాతృభూమి, గాంధారి మండల సర్వస్వము, కార్డిల్‌ 
కవితలు, లలితా సుప్రభాతం, సుమసౌరభాలు మొదలైన రచనలు చేసశారు. వీరి 
“'సుమసౌరభాలు” రసహృదయులను మెప్పించే భావకవితాఛాయలున్న రచన. 
పుష్పవిలాసమును వర్ణించిన కావ్యమిది. పద్యాలు మార్దవంగా, సందేశాత్మకంగా 
ఉన్నాయి. 
“నాలుగు నాళ్ల జన్మ యిది నాకిది పూర్వపు పుణ్యమే సుమా 
మాలలు గుచ్చి దేవతల మస్తకమందున నన్ను వేసి, మీ 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 67 


కేలును మోద్చి మొక్కెదరు ఖేదము బాపుము దేవయంచు నా 
నాలుగు నాళ్ల జన్మల వినమత నుంటిని పుష్పభామనై? 
అలాగే సి. పుండరీకశర్మ శ్రీలలితా కవితా కుసుమాంజలి భక్తిరసభరితమైన 
రచన. ఈ విధంగా జిల్లాలో పద్యకావ్యాలు చెప్పుకోదగిన సంఖ్యలోనే వెలువడ్డాయి. 


గేయకవిత్వం 


గేయం లయాశ్రయమైంది. మాత్రాచ్చందస్సులో పాడుకునేందుకు అనువుగా 
ఉంటుంది. జానపదుల కష్టసుఖాల నుంచో, భావుకుని ఊహల్లోంచో లేదా సామాజిక 
చింతనాపరుని వేదనలోంచో గేయాలు పురుడుపోసుకుంటాయి. 


కామారెడ్డి జిల్లాలో గేయప్రక్రియ వికసించడానికి ఎందరో కవులు కృషిచేశారు. 
భగవంతుని సేవిస్తూ భక్తిపరవశులై ఆధ్యాత్మిక, పారమార్థిక గేయాలల్లినవారి ప్రస్తావన 
ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చింది. సామాజిక దృక్పథంతో ఆధునిక కవిత్వ 
ఛాయలున్న గేయాలు రాసినవారు మరికొందరు. బాలల మానసిక వికాసం లక్ష్యంగా 
చిట్టిపొట్టి గేయాలల్లినవారు ఇంకొందరు. అయితే దాదాపుగా కవులందరూ ఏదో 
ఒక సందర్భంలో గేయాలు రాసినా పునరుక్తం కాకుండా ఇక్కడ గేయప్రక్రియలో 
అధికంగా కృషి చేసినవారినే ప్రస్తావిస్తాను. 
సయ్యద్‌ బందే అలీ 


టెలికాం శాఖలో ఉద్యోగం చేసిన సయ్యద్‌ బందే అలీది కామారెడ్డి. ప్రగతిశీల 
కవి, రచయిత. ఆయన 'పల్లెపాటలు” పేరుతో గేయ సంకలనం తెచ్చినారు. అందులో 
శ్రామిక, తిరుగుబాటు గేయాలున్నాయి. గతిలేని వారంతా సుతిగా కలిసి వస్తే, తమ 
హక్కులు సాధించుకోవచ్చునంటూ ఈ గేయాల ద్వారా పిలుపునిచ్చారు. దొరతనాన్ని 
ధిక్కరిస్తూ కూలీలు పాడుకునే పాట “యాడా ఉంటవురో రైతు కూలి తలచుకుంటే” 
అనే పల్లవితో నడుస్తుంది. ఈ పాట 70 దశకంలో కామారెడ్డి ప్రాంతంలో బాగా 
ప్రచారం పొందింది. 
“జులుం సాగబోదురో/ రైతుకూలి రాజుకుంటే 
కష్టజీవి కడుపుగొట్టి/ కండ పెంచి మెండుకొస్తే 
నీ దినాలు నిండెరో/ రైతుకూలి తిరుగబడితె” అని హెచ్చరించారు. 
అలాగే కదలిరా” గేయంలో “కారు చీకటి చీల్చి కొత్తవెలుగును నింపి 
కదలిరావాలని ప్రగతివాదులకు పిలుపునిచ్చాడు. పల్లెపాటలులోని “జానకి కథి ఒక 
యథార్థ ఘటనకు గేయరూపం. తనపై అత్యాచారయత్నం చేసిన భూస్వామిపై తిరుగబడ్డ 


68 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


కూలీ జానకి కథ ఇది. అన్యాయం చేసేవాడికన్నా, దాన్ని సహించేవాడిదే తప్పు అని 
చాటుతుందీ కథాగేయం. ఇతనిదే మరో రచన ప్రక్షాళన సమాజంలోని కుళ్లును 
కడిగేయాలంటూ పిలుపునిస్తుంది. 
నలిమెల భాస్కర్‌ 
బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌ విద్యార్థిగా కామారెడ్డిలో ఉన్నప్పుడు 

“మానవుడా!” పేరుతో కవితాసంపుటి వెలువరించారు. అందులో భావకవితాఛాయలున్న 
చక్కని గేయాలున్నాయి. “అది ప్రభాతవేళి అంటూ భాస్కర్‌ ఉషోదయాన్ని భావావేశంలో 
నారికేళపాకంలో వర్ణించాడు. 

'కటిక కరాళ తమస్తతుల/ కూకట్లను తెగనరికెడి 

అరుణ తరణి కిరణావళి/ సువర్ణాసి తళత్తళలు 


ఉషోదయాన చీకట్లను కూకటివేళ్లతో తెగనరికేలా కిరణాలు బంగారు వర్ణంలో 
ప్రసరిస్తున్నాయన్నారు. అంతటితో ఆగక “తృణ సస్య పర్ణసూన స్థిత తుషారమ్ము/ 
స్వచ్చంద మౌక్తిక ప్రకాశమ్ము గా ఆహ్లాదాన్ని పంచుతున్నదని భావావేశంతో రాసినారు. 
పి. విఠల్‌ రెడ్డి 


బాన్సువాడకు చెందిన పి. విఠల్‌రెడ్డి స్ఫూర్తివంతమైన గీతాలెన్నో రాసినారు. 
ఆయన “అమాస చీకటి అర్ధరాతిరి..” గేయం బాగా ప్రచారం పొందింది. ఇది 
అరుణోదయ సంస్థవారి “అరుణ కిరణాలు లో ఉంది. 


“అమాస చీకటి అర్ధరాతిరి చెల్లెమ్మా...ఓ చెల్లెమ్మా 
ఇల్లు దాటితివి పల్లె దాటితివి 7? జ 
ఎక్కడికమ్మా బయలు దేరితివి -. శ 
బావిల పడితే బాధలు తీరవు య 92 


అని ఊరడిస్తారు. సమస్య నుంచి పారిపోవడం కాక సమస్యకు మూలాలు 
తెలుసుకోవాలంటారు. తనకు అన్యాయం చేసేవారిపై తిరుగుబాటు చేయాలని 
ప్రబోధిస్తారు. 
దా.బి.రామమూర్తి 

“గానలవారి పేరుతో గేయసంకలనం ప్రచురించిన బి.రామమూర్తి 
ఉపాధ్యాయునిగా పనిచేసి విశ్రాంతజీవితం గడుపుతున్నారు. కామారెడ్డివాసి అయిన 
ఆయన పద్యకవి, అష్టావధాని కూడా. జ్యోతిష్య, వాస్తు పండితులు. పల్లె సొగసులను, 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 69 


జానపదుల సరస విరసాలను చక్కని ప్రణయ గీతాలుగా మలచినారు. ఈ 
సంకలనంలో మేనత్త కొడుకువని” గేయంలో మరదలు తనను మనువాడుమని 
బావను సూటిగా అడుగుతుంది. 'నీ చెమటా సుక్మనౌదురా” అని బాస చేస్తుంది. 
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇస్తుంది. అంతేకాదు తన వయ్యారంతో 
బావను ఊరిస్తుంది. 


“చారెడేసి కళ్లదాన్ని-బారెడేసి జడలదాన్ని 
నడుమూ సన్నానిదాన్ని-నాజూకు నడకదాన్ని 
నాకేమీ తక్కువుందిరా, ఓ బావా/ నన్నింకా ఏలవేందిరా! 


అని సూటిగా అడుగుతుంది. ఇదే సంకలనంలో మరో చక్షనిగీతం 'జాతరొచ్చెనే 
మల్లా. ఇది తాడ్వాయిలో జరిగే శబరీమాత జాతర నేపథ్యంలో రాసింది. ఒక పల్లెటూరి 
భర్త “తల్లీ శబరీ దీవెనలతో/ సల్లంగా మనమూ సాగీపోదాం” అని భార్యను జాతరకు 
సిద్ధంకమ్మనే పాట. అలాగే ఇందలి “నీ నీలి కన్నుల్లో అనే గీతం హృదయాన్ని 
కదిలించే కథనంతో నడుస్తుంది. 


రామామూర్తి మధురసూక్తులు, మాతృవందన గానామృతము, శ్రీదేవీ తారావళి, 
అక్షరమాతృకలను కూడా రచించారు. 


అల్లి మోహన్‌ రాజు 


కామారెడ్డిలో నివాసముంటున్న అల్లి మోహన్‌రాజ్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 
ఆయన 'మోహనగీతాలు పేరుతో గేయసంకలనం వెలువరించారు. అందులో బాల, 
ప్రబోధగేయాలున్నాయి. బడిని 'చదువులమ్మ గుడిగా భావించి అల్లిన పాట మన 
బాధ్యతను గర్హుచేస్తుంది. బడిని అమ్మ ఒడిని మరిపించు జ్ఞానసుధల మడిగా వర్ణించడం 
చక్కని పోలిక. కులమతాల కుళ్లు లేని, ధనిక, బీద దాపరికం లేని సమానత్వ వేదిక 
పాఠశాల. కనుక దానిని మమతలు పెంచే స్వర్గసీమగా తీర్చిదిద్దాలంటారు ఈయన. 
మరోగీతం “బడికి పోదాం రారో” బాలకార్మికులను బడికి రప్పించడానికి రాసింది. 
“బాల కార్మికులు'గీతం చదువులకు దూరమౌతున్న చిన్నారుల గోసను కండ్ల 
ముందుంచుతుంది. బుక్కెడు బువ్వ కోసం బాలకార్మికులు పడే యాతన ఇందులో 
రూపుకట్టిస్తారు. 

“బజార్లెంట కంటపడిన బడిపిల్లల చూసి మేము 


కుమిలి కుమిలి రోదిస్తాము విధిరాతను దూషిస్తాము” అని చదువుకోవాలని 
ఉన్నా, చాకిరీ చేస్తూ ఏటికి ఎదురీదే బాలకార్మికలు దీనత్వం మనముందుంచుతాడు. 


70 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సూరారం శంకర్‌ 
ఉర్దూ భాషకు వన్నె తెచ్చిన గజల్‌ ప్రక్రియను చేపట్టి సూరారం శంకర్‌ 
“సౌగంధిక పేరుతో తెలుగు గజళ్లను పుస్తకంగా వెలువరించారు. కామారెడ్డిలో 
నివాసముంటున్న ఆయన గేయ, వచన కవిత్వం రాయటంతో పాటు బాల 
సాహిత్యంలోనూ కృషిచేసినారు. ఆయన సౌగంధికలో 64 గజళ్లున్నాయి. ఇందులో 
కవి అన్వేషణ, బాధ, ఆరాటం ప్రతి పుటలో వ్యక్తమవుతాయి. 
ప్రతి చినుకులో నీ స్వప్నమున్నది వర్షమంటే నాకు ప్రాణం 
ప్రతి శ్వాసలో నీ పిలుపులున్నవి గానమంటే నాకు ప్రాణం 
జీవితంలో అడుగడుగునా అడ్డుకునే శక్తులెన్నో ఉంటాయి. కవి వాటిని 
అధిగమించాలి. అధిగమించే క్రమం కూడా గజల్‌గానమై పురివిప్పుతుంది. చూడండి 
ఆటవికమీ జాతి సాంతం అదును దొరికితె వదలదు 
పాటగానో వేటగానో సాగిపోతే సాగిపో 
తడియారిన కళ్లల్లో మెరుపునెలా చూస్తావు 
పొలమారిన గొంతుకలో పాటనెలా చూస్తావు 
సదా చెమ్మగిల్లిన హృదయంతో స్పందించాలంటాడు కవి. బతుకును పాటగా 
చేసుకొమ్మంటాడు. హృదయాన్ని తెరిచి చూసుకొని అనుభవాలను అక్షరాలుగా 
మలచుకొమ్మంటాడు. ఈ సందేశంతోనే అనేక గజళ్లు ఉన్నాయి. ఈయనదే మరో 
పుస్తకం 'సౌపర్ణికులో 62 గజళ్లు ఉన్నాయి. 
సూరారం శంకర్‌ 'మల్లిపాటలు'నండూరి ఎంకిని తలపుకు తెచ్చే భావ కవితా 
వీచికలు. బాలల కోసం విద్యార్థిగేయాలు, మహాసంకల్పం బాలగేయ సంకలనాలు 
తెచ్చారు. అలాగే వచనకవిత్వంలోనూ రాణించి ఇవాళే అంకురిద్దాం, కుదుపు పేర్లతో 
సంకలనాలు రచించారు. ఇవాళే అంకురిద్దాం” లోని జీవితమంటే...” ఖండికలో 
జీవితమంటే ఆయుధమవ్వడం/ జీవితమంటే ఆలోచనవ్వడం... జీవితం అంటే/ 
జీవించడం తెలియని వాళ్లకు జీవితాన్నివ్వడం” అని శక్తివంతంగా చెబుతారు. 
తాటి కిష్టయ్య రామారెడ్డిలో ఉండేవారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఉద్యోగం 
చేశారు. తెలుగు భాషాభిమానం అధికం. “మాది తీయనైన తెలుగుభాష అని 
మురిసిపోయే ఆయన తన జీవితానుభవాలను, ఆధ్యాత్మిక భావాలను చక్కని గీతాలుగా 
మలచినారు. వాటన్నిటిని ఒకేసారి ఆరు పుస్తకాలుగా వెలువరించారు. అవి కృష్ణగీత 
మంజరి, కృష్ణభక్తి గీతమాల, కృష్ణ దేశభక్తి గీతమాల, కృష్ణ గీతలహరి, కృష్ణ వేదాంత 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 71 


గీతమాల. మరొకటి కృష్ణబోధ శతకము. ఇందులో సంప్రదాయ శతక లక్షణాలు 
లేకున్నా పాడుకోవడానికి అనువుగా ఉన్న రచనలు. 


రుద్రంగి రమేశ్‌ సొంతూరు మద్నూరు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 
భావగేయాలు రాయడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మాతృ భాషాభిమానం, తెలంగాణ 
సంస్కృతి పట్ల అనురాగం ఆయన గీతాల్లో తొణికిసలాడుతుంది. అమ్మ పేరుతో 
నానీలు రాసి తన తొలి సంకలనం వెలువరించారు. మానసవీణ, తస్యవహం, 
మానసహంస, అమ్మభాషకు వందనం (గ్రంథాలతో పాటు ఎన్నో చలనచిత్రాలకు 
గీతాలు సమకూర్చినారు. మానవవిలువలు పెంపొందించే అంశాలు ఈయన పాటల్లో 
అధికంగా ఉంటాయి. 


బి. చలపతి విశ్వకర్మ కామారెడ్డిలోని ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. 
సందేశాత్మకంగా పాటలు రాసి పాడుతారు. ఆడపిల్లల పట్ల వివక్షను చూపకూడదని 
రాసిన పాట కంటతడి పెట్టిస్తుంది. ఈయన రాసిన పాటలు అనేక సంకలనాల్లో 
ప్రచురితమయ్యాయి. 


కామారెడ్డి సమీపంలోని గాయత్రీ చక్కెర కార్మాగారంలో పనిచేసిన 
వి.బ్రహ్మానందచారి “జాబిలమ్మ పదాలు కూనలమ్మ పదాలను తలపిస్తాయి. ఈ 
కావ్యంలో 52 పదాలు ఉన్నాయి. కామారెడ్డి ఘంటసాలగా పేరుపొందిన ఆయన 
శ్రోతలను కట్టిపడేసే మధురమైన గొంతుతో వాటిని అనేక సాహిత్య సమావేశాల్లో 
పాడి అలరించారు. తన అనురాగదేవతను జాబిలమ్మగా ఊహించుకొని రాసిన 
పదాలివి. అనురాగం పంచిన ఆ జాబిలమ్మ దూరమైతే కవిహృదయం తట్టుకోలేక 
'చిరునగవు దివ్వెలూ/ బ్రతుకంత వెలిగించి/కరిగిపోతివె నీవు/ నా జాబిలమ్మ అని 
విషాదగీతాలు ఆలపిస్తారు. ఒక జంట అనురాగ దాంపత్యంలోని మాధుర్యం, అది 
విషాదాంతమైన క్రమం పాఠకుని హృదయాన్ని ఆర్ధం చేస్తుంది. 

కురుగంటి గంగాధర్‌ది బిచ్ముంద మండలంలోని కందర్‌పల్లి. ఇంజనీరింగ్‌ 
చదివిన ఈయన విద్యార్థులకు నీతిబోధ చేసే గీతాలెన్నింటినో రాసినారు. అవి “గురువు 
పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. అందులో గురువు గొప్పదనాన్ని తెలిపే గీతాలే 
అధికంగా ఉన్నాయి. 

రైతు కష్టాలు తెలిసిన సాయిరెడ్డి పల్లె సంస్కృతిని, వ్యవసాయ నేపథ్యంలో 
కష్టజీవుల ఆవేదనలు ఈయన కలంలో (ప్రతిబింబిస్తాయి. ఫరీదుపేట ఈయన స్వస్థలం. 
రైతుబతుకు పాటల సిడి రూపొందించారు. తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడివాసి 
వి.రమేశ్‌ ఆటవీశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికుడైన రమేశ్‌ చెట్ల 


72 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సంరక్షణ గురించి చక్కని పాటలు రాసి అటవీ శాఖనే కాక అందరి మెప్పును పొందారు. 
మానవాళికి చెట్లు చేస్తున్న మేలును వివరించేలా పాటలు రాసి ఆడియో సిడిగా 
రూపొందించారు. 


5.8 శతక సాహిత్యం 


శతకాలు ముక్తక కావ్యాలు. అందులోని పద్యాలు వేటికవే స్వతంత్ర భావాలతో 
అలరారుతుంటాయి. శతకంలో మకుట, ఛందో, సంఖ్యా నియమాలు పాటిస్తారు. 
కవి ఇష్ట దైవాన్ని ఉద్దేశించి లోకనీతి చెప్పడం శతకాల్లో సాధారణంగా కనిపించే 
లక్షణం. ప్రాచీన కవులు శతకరచనను కవిత్వసాధనకు మొదటి మెట్టుగా భావించారు. 
కామారెడ్డి జిల్లాలో కవిత్వ సాధన కోసమే కాక ప్రసిద్ధులైన కవులు కూడా 
శతకాలు వెలువరించారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు వందకు పైగా శతకాలు 
వెలువడ్డాయి. అందువల్ల శతకసాహిత్యాన్ని ప్రత్యేక విభాగంగా పేర్కొనవలసి వస్తున్నది. 
అనేక కావ్యాలు రాసిన దోమకొండ సంస్థానకవులు శతకరచన చేసినట్లు 
ఆధారాలు లేవు. ఆలస్యంగా ఆరంభమైనా ఈ జిల్లాలో స్వల్పకాలంలోనే శతకాలు 
విరివిగా వెలువడ్డాయి. సంప్రదాయ, ఆధునిక కవులు తమ ప్రాంతంలో వెలిసిన 
క్షేత్రదైవాన్ని ఉద్దేశించో లేదా తమ లోకానుభవాన్ని ప్రకటిస్తూనో శతకాలల్లినారు. 
కామారెడ్డి, బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వెలిసిన దేవతలు కృత్యధినాథులుగా 
శతకాలు అధికసంఖ్యలో వచ్చినాయి. 
లభిస్తున్న ఆధారాలను బట్టి కంజర్ల సింగరాచార్యనే జిల్లాలో తొలి శతకకర్తగా 
గుర్తించవచ్చు. రెడ్డిపేటకు చెందిన ఆయన 1876లో శ్రీమత్తిరుపతి వేంకటేశ్వర 
శతకము రచించారు. పద్యాలు చంపక, ఉత్పలమాల ఛందస్సులో ఉన్నాయి. దాని 
లిఖితప్రతి ప్రముఖ పరిశోధకుడు డా. చాట్ల నర్సయ్య సంపాదించారు. 125 పద్యాలున్న 
ఈ శతకం మకుటం తిర్చతి వేంకటేశ్వరా”. ఈ శతకంలో దశావతార వర్ణన, 
లోకరీతులను, నీతులను భక్తిపూర్వకంగానే కాకుండా వ్యంగ్యంగా వ్యాజస్తుతి మేళవించి 
చెప్పినారు. ప్రయోగించిన ఉపమానాలు కూడా హృద్యంగా ఉన్నాయి. 
ఈ పద్యం నిందాస్తుతికి నిదర్శనంగా నిలుస్తుంది. 
భిక్షుకుడై కుచేలుడొక పిద్మెడు నట్ములు లంచమివ్వగా 
భక్షణ జేసి వారికతి భద్రమొసంగిన లంచగొండి వ 
బ్లేక్షణ కృష్ణ మీ స్మరణ జేసెద మీకిదె లంచమంచు నన్‌ 
రక్షణజేయు వేగమె సురార్చిత తిర్పతి వేంకటేశ్వరా! 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 73 


దాని తరువాత తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడికి చెందిన బాబరాయడు 
రాసిన రాజరాజేశ్వర శతకము లభిస్తున్నది. రచనాకాలం 1900 ప్రాంతం. స్థానిక 
రాజరాజేశ్వరస్వామికి అంకితమిచ్చిన ఆ శతకం సీసపద్యాల్లో ఉంది. “పర్వత నివేశ 
కృష్ణాజివాడ వాస, రాజరాజేశ శ్రీ బాబరాయ పోష!” అనేది మకుటం. బీవీపేట 
నివాసియైన రెడ్డిశెట్టి హనుమద్దాసు 'సాంబశతకం” 1910 ప్రాంతంలో వెలువడింది. 
తాడ్వాయికి చెందిన శ్రీరామోజు లక్ష్మణాచారి కృష్ణాజివాడిలో కొలువైన రాజరాజేశ్వరునికే 
అంకితంగా రాజరాజేశ్వర శతకము రాసినాడు. అయితే అది ముద్రణారూపం 
దాల్చలేదు. 


మంచిరాల జనార్ధనాచారి శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మంగారి శతకం 
1964లో ప్రచురించాడు. ఉప్పల్వాయిలో నివసించిన పనస హనుమద్దాసు శ్రీ 
తిరుమలస్వామి శతకం పేరుతో 1966లో ఒక శతకం రాసినా అందులో శతక 
లక్షణాలు పూర్తిగా పాటించలేదు. 23 పద్యాలే ఉన్నాయి. అందులోనూ వేర్వేరు 
మకుటాలు ప్రయోగించాడు. ఛందో నియమం కూడా సంపూర్ణంగా పాటించలేదు. 
ఆయనదే మరొకటి లక్ష్మీశతకం. అది కూడా అసంపూర్ణమే. బాసరలో నెలకొన్న 
చదువులమ్మను స్తుతిస్తూ ఆయన అవసాన దశలో బాసర సరస్వతీ శతకం కూడా 
రాసినారు. అయితే అది అలభ్యం. 

వీవీపేటకు చెందిన ఈర్మోట పెంటయ్య శ్రీవేంకటేశ్వర శతకము 
వెలువరించగా, తాడ్వాయివాసి శ్రీరామోజు బాలయ్యాచారి రామరాఘవ శతకము, 
శ్రీవేంకటేశ్వర దశావతార శతకములు రచించారు. 


కామారెడ్డిలో ఉన్న కాలంలో డా॥కసిరెడ్డి వెంకటరెడ్డి యాదగిరి లక్ష్మీ 
నరసింహుని కీర్తిస్తూ రాసిన “శ్రీ నరసింహ శ్రితార్తి భంజనా” శతకాన్ని హితసాహితి 
సంస్థ ప్రచురించింది. ఇందులో కవి జ్ఞానవైరాగ్యంతో సంసార సుఖానికి రోసి, ఆసరా 
కొరకు దేవుణ్ని అర్ధిస్తాడు. దేహం, ప్రేమవాంఛ, కీర్తి ఆలుబిడ్డలు అంతా మిథ్యయని, 
భగవత్సేవయే శ్రేష్టమని కసిరెడ్డి బోధించారు. 
ప్రపంచంలో పాపకార్యాలు పెరుగుతున్నాయని లోకోద్ధరణకు ్రితార్తి 
భంజనుడైన యాదగిరీశుడు మళ్లీ అవతరించాలని వేడుకున్న ఈ పద్యం కవి ప్రతిభకు 
అద్దం పడుతుంది. 
'విన్నప మొక్కటున్నదిక విందువ! భక్తుని గాఢవేదనన్‌ 
వెన్నుడ చాలునొక్కపరి విశ్వము నందవతారమెత్తవా? 


74 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


పున్నెము నీకు గల్లు ఘన భూతియు నీతియు వ్యాప్తమవ్వు, వి 
చ్చిన్నత గల్గు దుష్టులకు శ్రీ నరసింహ గ్రితార్తి భంజనా! 
కసిరెడ్డి రాసిన మరో శతకము 'పాలెము వేంకటేశ్వరా” కూడా 1976లో 
హితసాహితి తరఫునే ప్రకటించారు. మహబూబునగరు జిల్లాలోని పాలెం కళాశాల 
విద్యార్థిగా కసిరెడ్డి తన అనుభవాలు, నాటి పరిస్థితులు ఇందులో పాలం వేంకటేశ్వరునికి 
నివేదించినాడు. ఈ రెండు శతకాల్లోనూ అలవోకగా, చక్కని ధారాశుద్ధి గల 
పద్యప్రవాహం పఠిత హృదయాన్ని హత్తుకుంటుంది. 
సరసకవిగా, వ్యాఖ్యాతగా సుప్రసిద్ధులైన శాస్త్రుల పాండురంగశర్మ పాండురంగ 
సూక్తులు పేరుతో నీతిశతకం రచించారు. అధ్యాపకునిగా పనిచేసిన ఆయన 
కామారెడ్డిలో ఉంటున్నారు. 'పాండురంగసూక్తి పండితోక్తి అనే మకుటంతో, ఆటవెలది 
పద్యాలతో ఈ శతకం నడిచింది. సరస వ్యంగ్యం, చమత్మారం ఇందులో పుష్కలం. 
కవి పేర్కొన్న అనేక సూక్తులు’ సునిశిత విమర్శతో సంఘంలోని కుళ్లును కడిగేసేలా 
ఉన్నాయి. “సత్యం వది అని సత్యాన్ని వధించేవారు, “ధర్మంచరి అని ధర్మాన్ని చెరబట్టే 
కుటిలమతుల బండారం బయటపెట్టేలా ఇందులోని పద్యాలున్నాయి. సమాజంలో 
ఉపాధ్యాయుని స్థానాన్ని గుర్తిస్తూ “జ్ఞానదాత గురుడె జాతి నిర్మాతరా అని 
నొక్కిచెప్పినారు. 
“అన్భతమాడబోకు ఆడంబరముకైన 
నవ్వబోకుమన్య నారి గాంచి 


అవకతవక పనులె అవమాన హేతువుల్‌ అని హితబోధచేస్తారు. లోకనీతి 
చెప్పడానికి ఆటవెలదిలోని మూడోపాదాన్ని కవి శక్తివంతంగా ఉపయోగించుకున్నారు. 
“చిక్కబోకుమెపుడు శ్రీ, (స్రీల మధ్యలో, ఖలునకీయదగదు కనకాసననంబెప్ప, 
చేయదగినవాడె చెప్పనర్హుండురా, ముసలి తనమునందు ముక్తికై పోరాడు” వంటి 
నిత్యసత్యాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. 


బాన్సువాడ సమీపంలోని బోర్లం గుట్టపై గల బసవేశ్వరునికి అంకితంగా 
పెనుగొండ శ్రీనివాసులు “శ్రీ బసవలింగ శతకము” రచించారు. బోర్లంలో నివసించిన 
ఆయన ఉపాధ్యాయునిగా సుదీర్హకాలం పాటు విద్యాసేవ చేసినారు. ఈ శతకానికి 
“బసవలింగి అనేది మకుటం. తేట తెలుగు పదాలతో, తేటగీతి పద్యాలతో, సహజ 
సుందర భావాలతో శ్రీనివాసులు ఈ శతకం కూర్చినారు. పైకి ఇది భక్తి శతకంలా 
అనిపించినా, కవి దీన్ని వర్తమాన సమాజానికి దర్చణంలా రూపొందించినాడు. నేటి 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 75 


సమాజంలోని అపసవ్య, అమానవీయ పరిస్థితులకు చింతించి కవి “ధనిక నిర్ధన 
భేదంబు దగులజేసి, బాధపెట్టుట తగదయ్యి అని బసవలింగనితో మొరపెట్టుకున్నాడు. 

భార్య బిడ్డలు సంపదల్‌ బంధువులును/ దేహమున్నప్పుడే కాని దేహివెడల 

వెంటరావని తెలిసియు విడువరయ్య/ స్వార్థబుద్ధిని మానవుల్‌ బసవలింగి 

రాజకీయ నాయకులు “ఓట్లు వేయించుకొందురు నోట్లు బంచి/ సీట్ల 
సంపాదనను జేసి సిగ్గు విడిచి/ పదవీ వ్యామోహంతో” ప్రభుత్వాలు నడుపుతున్నారని 
ఎత్తిపొడుస్తారు. 

బీబీపేటవాసి ఈరుకోట పెంటయ్య శ్రీవేంకటేశ్వర శతకము, దుర్శి గ్రామానికి 
చెందిన గోశికె గోపాల్‌ సోమలింగేశ్వర శతకం, శ్రీరంగ శతకము రచించారు. అలాగే 
పెనుగొండ శ్రీనివాసులు శబరీమాత శతకం, బసవేశ్వర శతకం, పంతులయ్య 
శతకములు రచించారు. ఈ శతకాలన్నింటిలో కవి తన ఇష్టదైవాన్ని ఉద్దేశించి 
లోకనీతులు చెప్పటం కనిపిస్తుంది. 

రెడ్డిపేటవాసి, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన కాశ నర్సయ్య 'నరస శతకము” 
ప్రకటించారు. “వినుడి నరసవాక్కు కనుడి నిజము” అనేది మకుటము. ఛందస్సు 
ఆటవెలది. శృంగారము నుంచి కుటుంబ నియంత్రణ వరకు, రాజకీయాల నుంచి 
లోకనీతుల వరకు ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నేతలు 
ధన సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని ఈ కవి 1980 దశకం మొదట్లోనే 
తెలియజెప్పారు. పూటకో పార్టీ మార్చేవారికంటే 'కూటి కొరకు వెదకు కూలీలు మేలు” 
అంటాడు. “సీట్లు ఎందుకనగ కోట్లు గడించనే అని నిర్మాహమాటంగా స్పష్టం చేస్తారు. 
ఎంత డబ్బు సంపాదించినా మిడిసిపాటు లేకుండా మనిషిలా జీవించాలంటారు కాశ 
నర్సయ్య. 

మేడలుండగనేమి మిద్దెలుండగనేమి/ గుడిసెలుండగనేమి గుర్తుకొరకే 
మరణవేళలందు మనవెంటవచ్చునా? అని ప్రశ్నిస్తారు. 

సరళమైన భాషలో ప్రవాహంలా సాగిన ఈ శతకంలో ఎన్నో సామెతలు, 
లోకనీతులు ఉన్నాయి. “సజ్జన సహవాస మిజ్జగంబున మేలు, కష్టమనుభవించి 
కలిమి పొందుట మేలు” అనే పాదాలు అందుకు కొన్ని ఉదాహరణలు. 

పద్యకవితా ప్రవీణుడైన డా॥అయాచితం నటేశ్వరశర్మ ఏడు శతకాలు 
రచించారు. అవి- కవితాశతకము, నవ్యనీతి శతకము, శ్రీరాజేశ్వర శతకము, శ్రీగణేశ 
శతకము, భారతీయ శతకము, వాణీ శతకము, శ్రీ భీమేశ్వర శతకము. వీటిలో 


76 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


దైవభక్తి, దెశభక్తి, లోకనీతి అనేవి ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. అవధాని కూడా 
కావడం వలన ఆయన పద్యం అలవోకగా వస్తువుతో పాటు పరుగులెత్తింది. ఎక్కడా 
కృత్రిమత్వం కనిపించదు. 


“భవ్యమైన గీతి నవ్యనీతి అనే మకుటంతో నడిచిన నవ్యనీతి శతకంలో 
భారతీయత పాళ్లు అధికం. ప్రాచ్య సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవ్యాజానురాగాలు 
గల శర్మ గతంలోని మంచిని గ్రహించకపోవడం వల్లనే మనకీ దుస్థితి దాపురించినట్లుగా 
తెలుపుతారు. “సంస్మారపూరితమగు సమాజమును రూపొందింప యత్నించుటకు” 
ఈ శకతం రాసినట్లుగా ఆయన చెప్పినారు. ఆధునికత పేరుతో యువతలో 
పెరుగుతున్న పాశ్చాత్యవ్యామోహాన్ని నిరసిస్తూ కవి యథార్థం తెలియజేస్తారు. 

మాతృదేశ భక్తి మంటగలుపుచున్న/ పరుల ననుకరించు పాడుబుద్ధి 
భరత యువతరమును భ్రష్టు పట్టించెను 


డా॥ శర్మ ఆటవెలది పద్యం మూడవ పాదాన్ని చక్కని ఉపమానం, లోకోక్తులతో 
పొందుపరిచిన తీరు అద్వితీయంగా ఉంటుంది. “పరులకొరకె తమకు పట్టవు ధర్మాలు, 
ఇంటి పెరడు మొక్క కెవడు విలువనిచ్చు, మంచిగోరువాడె మనిషియై రాణించు, 
చదువలేనివాడు సర్వజ్ఞుడెట్లౌను?, కామధేనువుండ ఖరముతో పనియేమి?” వంటివి 
ఉదాహరణలు. 

డా॥ శర్మ రాసిన భీమేశ్వర శతకము తాడ్వాయి మండలంలోని సంతాయిపేటలో 
రమణీయ ప్రకృతి ఒడిలో కొలువైన భీమేశ్వరుని వైభవం తెలుపుతుంది. గ్రంథంలో 
ముందుగా ఆ క్షేత్రంలోని విశిష్టతలు, చారిత్రిక ప్రాధాన్యతను పరిశోధనాత్మకంగా 
వివరించారు. అనంతరం రాసిన శతకం జోడించి, ఈ గ్రంథానికి నిండుదనం 
చేకూర్చారు. 'భక్తపాలక భీమేశ పార్వతీశ అనే మకుటంతో తేటగీతి పద్యాల్లో ఈ 
శతకం నడుస్తుంది. చుట్టూ దట్టమైన అడవి, గుడి ముందు, వెనుక రెండు పాయాలుగా 
చీలి ప్రవహించే వాగు, లొంకలో ఉన్న ఆలయ పరిసరాలు వీక్షకులను అబ్బుర 
పరుస్తాయి. ఆ మనోహర దృశ్యం చూసిన కవి పారవశ్యంతో అల్లిన పద్యాలు చదువరుల 
హృదయాలకు తాకుతాయి. 

సూక్తిలో ఉన్న మాధుర్యాన్ని సహృదయ రంజకముగా బి.రామమూర్తి 'మధుర 
సూక్తులు పేరుతో శతకంగా ప్రకటించారు. రాజకీయ పార్టీలు ప్రశాంతమైన పల్లెల 
మధ్య చిచ్చుపెట్టాయని “పాడిపంటలొలుకు పల్లెలు పాడాయె అంటూ ఆవేదన 
చెందుతారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 77 


సమాజంలో ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని, 'కూలివాని నోటి 
కూడు” దోచుకుంటున్నారని దగాకోరు పనులను ఖండిస్తారు. మనిషిలో స్వార్థం 
పెరిగినకొద్దీ మానవత్వం నశిస్తున్నదని, అటువంటి సమాజానికి “సృష్టికర్త ఎవడు 
చేసెరా యీ రీతి?” అని ఆగ్రహంతో ప్రశ్నిస్తారు. 

'పాలనిచ్చు గోవు, పండ్లనిచ్చును చెట్టు/ నదులు నీరునిచ్చు నడుప మనల 

కనగ మనిషికేమి కలదు విశేషమ్ము? 

అని పరోపకారగుణం లేకపోతె మానవజన్మ వృథా అంటారు. రామమూర్తి 
అష్టావధాని కూడా అయినందున ప్రతిపద్యంలో చక్కని ధార అకుంఠితంగా 
ప్రవహిస్తుంది. 

“సకల గుణధామ రఘుకుల సార్వభౌమ మకుటంతో సి. పుండరీకశర్మ శ్రీ 
రఘుకుల సార్వభౌమ శతకము రాశారు. ఆయన కామారెడ్డిలోని ప్రాచ్య కళాశాలలో 
అధ్యాపకునిగా పనిచేసినారు. మహిమాన్వితమైన శ్రీరాముని పరిపరివిధాల కీర్తించిన 
రఘుకుల సార్వభౌమ శతకము ఉప్పలవాయి ఆంజనేయస్వామికి అంకితమిచ్చారు. 
తంత్రశాస్త్ర నిపుణుడైన శర్మ శ్రీరాముని పురుషోత్తమునిగానే కాకుండా మహామంత్ర 
సాధ్యుడైన శాక్తాది మంత్రదైవతమగు రామునిగా ప్రస్తుతించారు. 

కవి పినాకపాణి” కలం పేరుతో ఎల్లారెడ్డివాసి పప్పు నారాయణార్య 
“ఏడుకొండవాడి నిలువుదోపిడి అనే వ్యాజస్తుతి శతకం రాసినారు. పైకి నింద లోపల 
స్తుతి ఉండటం వ్యాజస్తుతి లక్షణం. తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు కానుకల 
రూపంలో ముడుపులు చెల్లిస్తుంటే ఆలయ పూజారులు, అధికారులు దోచుకుంటున్నారనే 
బాధతో ఈ కృతి రాసినట్లు రచయిత చెప్పుకున్నారు. తనచుట్టూ జరుగుతున్న మోసాలను 
అడ్డుకొమ్మని వేంకటేశ్వరుని నిలదీయడం, శ్రీనివాసుని చరిత్రలోని ఘట్టాలను ఉదా 
హరిస్తూ అందులోని అహేతుకతను ప్రశ్నించడం ఈ శతకంలో ఉన్న ప్రధానాంశాలు. 


సిరికి మొగుడవయ్యి సరియప్పు పడనేల/ వరదుడవను పేరు వరలెనెట్లు 

పెండ్లి యప్పుదేర్చ పేదల వంతాయె/ ఎట్లు దేర్చగలము వేంకటేశ? 

అని ప్రశ్నిస్తారు. అంతేకాదు 'నిన్ను దోచువారు నిత్యధను” లవుతున్నారని 
ఎత్తిపొడుస్తారు. చుట్టు దొంగలున్న పట్టవాయె'అని శ్రీనివాసుని నిర్లక్ష్యాన్ని నిరసిస్తారు. 
శతకంలోని 'అధిక్షేపాష్టకం'లో 

“నీకు రక్షలేదు నీ ధనముకు లేదు/ రక్షక భటులెట్లు రక్షజేయు 

దొంగ అయ్యవార్లు దోచేరు నిర్భీతి/ జగతి రక్షణట్లు జేతువయ్య? అని భక్తుడు 


78 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సూటిగా ప్రశ్నించడం సాహసమే. మొత్తంగా ఇది తిరుమలేశుని భక్తులనే కాక 
భక్తులందరినీ ఆలోచింపజేసే రచన. 


అడ్లూర్‌ ఎల్లారెడ్డివాసి ఆకుల వేంకటరాములు శ్రీ నీలకంఠేశ్వర శతకము 
రచించారు. అది నిజామాబాదులో కొలువైన నీలకంఠేశ్వరుని కొలిచిన శతకసుమము. 
శతకంలోని పద్యాలకు శీర్షికలు పెట్టి, తాత్పర్య సహితంగా కవి ఈ కృతి వెలువరించారు. 
ఆధ్యాత్మిక, వేదాంత విషయాలతో పాటు లౌకికాంశాల మీద కూడా పద్యాలున్నాయి. 
దొంగనోట్లు, అవినీతి, అసూయ, కల్తీ వంటివి కూడా వేంకటరాములు కలంలో 
హృద్యమైన పద్యాలుగా ఒదిగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిపోయిన అవినీతి 
గురించి రాసిన ఈ పద్యం చూడంది. 

కదలకుండు ఫైలు కార్యాలయములందు/ చెప్పులరుగ తిరుగ చెదరకుండు 

పైసదీసి చూప ఫైలు పరుగులెత్తు/ నీతి తీరు చూడు నీలకంఠా! 

దుర్మివాసి గోశిక్‌ నరహరి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన నాటకాలు, శతకాలు 
రచించారు. వాస్తు, జ్యోతిష్యంలోనూ నిపుణులు. ఆయన రాసిన సోమలింగశతకము 
స్థానిక సోమలింగేశ్వరుని ఉద్దేశించి చెప్పబడింది. మకుటము 'శుభదలింగ దురికి 
సోమలింగి”. భక్తి మాత్రమే కాక మానవవిలువలు పెంపొందించే పద్యాలెన్నిటినో 
నరహరి రాసినారు. 

దిక్కులేని వాళ్ల నక్కున జేర్చుకో/ అన్న వస్రమిచ్చి ఆదిరించు 

జన్మధన్యమౌను జయము గల్గును నీకు” 

అని పేదసాదలను ఆదరించాలని కోరుతారు. మహిమాన్వితమైనది మన 
దేశమంటూ శిరిడీ సాయి శతకములో సవివరంగా తెలియజెప్పారు. నరహరిదే మరో 
శతకము నవయుగ పద్మశాలి శతకము. ఇది పద్మశాలి సామాజికవర్గ నేపథ్యంలో 
రాసింది. ఆయన సోమలింగ శతకము, నవయుగ పద్మశాలి శతకము, షిర్డీసాయి 
శతకములు కూడా సామాజిక అవగాహన చక్కని పద్యాలుగా మలచినట్లుగా 
నిరూపిస్తాయి. 

గర్గుల్‌ గ్రామానికి చెందిన వెంకన్నగారి జ్యోతి ప్రస్తుతం నిజామాబాదులో 
ఉంటున్నారు. ఆమె తనకు జన్మనిచ్చిన ఊరు, చిన్ననాటి అనుభూతులను "నా 
పల్లెటూరు? శతకంగా రచించారు. భిక్కనూరు నివాసి పెరుముల కైలాస్‌ తెలుగు 
వెలుగు శతకము వెలువరించారు. ఛందస్సు ఆటవెలది. మకుటము “తెలుసుకొనుము 
నీవు తెలుగు వెలుగు”. మాతృభాష పట్ల విపరీతమైన మమకారం గల కైలాస్‌ పరభాషా 
వ్యామోహాన్ని ఖండిస్తూ చక్కని పద్యాలు రాసినారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 79 


పరుల భాష కొరకు పాకులాటెందుకు/ కన్నతల్లి భాష కలిమి నీకు 

వలదు వలదు మనకు పరభాషపై మోజూ అని హితవు పలుకుతారు. 

ఇంకా ఈ జిల్లాలో వెలుగు చూసిన మరికొన్ని శతకాలు సిద్ధప్ప వరకవి 
జగదీశ్వర శతకము, రామోజు బాలయ్యాచారి రామరాఘవ శతకం, వేంకటేశ్వర 
దశావతార శతకం, పరికిబండ్ల వేంకటనర్సయ్య శ్రీముకుంద శతకం, రాజేశశతకాలు 
కవుల ఇష్టదైవాల పేర్లతో వచ్చినా ఎన్నో అమూల్యమైన నీతులున్నాయి. ఎల్లారెడ్డి 
మండలంలోని కళ్యాణికి చెందిన అయ్యవారి మురళి ఆర్యరవళి శతకంలోనూ చక్కని 
నీత్రిప్రబోధం గమనించవచ్చు. చాడా లలితాదేవి అమ్మపలుకు అష్టోత్తర శతకము, 
భావదాత్మక శతకములు రచించారు. వీటిలో భక్తి, తాత్వికభావాలు ఎక్కువ. 


ఎర్రాపహాడ్‌కు చెందిన కౌడి రవీందర్‌ నీలకంఠ శతకము, నా తెలంగాణ 
శతకములు రచించారు. నీలకంఠశతకములో లోకానుభవం, భాషాభిమానం ప్రబలంగా 
కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, కళల బెన్నత్యాన్ని కీర్తించటం నా తెలంగాణ 
శతకములో ఉంది. ఈయన రాసిన కామారెడ్డి పాట బహుళప్రచారం పొందింది. 

చిత్మల శ్రీనివాస్‌ శ్రీసత్యనారాయణ శతకము, శ్రీనివాస శతకాలు భక్తి 
ప్రధానమైనా ఆధునిక మానవుని అపసవ్యధోరణులు ప్రస్తావించబడ్డాయి. కాచాపురం 
నందీశ్వరశర్మ భీమేశ్వరశతకము, పప్పు నారాయణార్య చరమాంక శతకాలు కూడా 
అదే కోవలో వెలువడ్డాయి. అలాగే సుమిత్రానంద్‌ తెలంగాణ శతకం, మాతృశతకాలు 
కూడా ప్రత్వేకమైనవే. 

కాసం సుధాకరరెడ్డి సుధాకరశతకము, అంబట్ల రవి సాయిశతకము, సుప్పని 
సత్యనారాయణ వీరభ[ద్రశతకములలో ఆధునిక భావాలు అధికం. తగిరంచ 
నర్సింహారెడ్డి ఆటవెలది పద్యాల్లో రాసిన సిపిఎస్‌ పోరు శతకము వినూత్న 
వస్తుగతమైనది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ 
స్మీమ్‌ వల్ల ఉద్యోగులకు జరిగే నష్టాలు ఇందులో వర్ణించబడినవి. 

తాటి కిష్టయ్య కృష్ణబోధకు శతకమని పేరు పెట్టినా శతకలక్షణాలు వాటిలో 
లేవు. ఉప్పల సరస్వతి భవానీ గేయశతకము చిన్నచిన్న గేయాలతో చేసిన రచన. 


ర్‌.4. వచనకవిత్వం 


పాతకాలం పద్యానిదైతే ఆధునిక కవిత్వానికి చిరునామా వచనకవిత. 
వ్యవహారిక భాషోద్యమం బలపడిన తర్వాత వచనం వైపు సాహితీలోకం మొగ్గుచూపింది. 
ఛందో బంధాలను తెంచుకొని తెలుగు కవిత సామాన్యుని పలుకరించడానికి వచనం 


80 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


బాసటగా నిలబడింది. అభ్యుదయ కవిత్వోద్యమ కాలంలో మొగ్గ తొడిగిన వచనకవిత 
తర్వాత కాలంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. కొత్తగా కలం పట్టిన యువకవులను 
వచనం ఆకట్టుకుంది. 


కామారెడ్డి విషయానికి వస్తే 1970 దశకానికి ముందు కవిత్వం అంతా 
పద్యరూపంలోనే ఉండేది. 1969లో నిజామాబాదులో ఇందూరుభారతి ఏర్పడటం, 
దాని స్ఫూర్తితో 1974లో కామారెడ్డిలో ఆదర్శకళాసమితి స్థాపనతో వచనకవిత్వం 
రాసేవారికి ఒక వేదిక దొరికినట్లయింది. ఆ సంస్థలు నిర్వహించిన కవిసమ్మేళనాలు, 
కవితాసంకలనాల ప్రచురణ కొత్తగా కవిత్వం రాసేవారికి ప్రోత్సాహకరంగా 
నిలిచినాయి. అవి (ప్రేరణగా కొందరు సొంతంగా కవితాసంకలనాలు ప్రకటించారు. 
ఆధునిక భావాలతో వచనంలో రచనలు చేయడం ప్రారంభించినారు. దాంతో జిల్లా 
కవిత్వానికి కొత్తరూపం వచ్చింది. 


నిజామాబాదు జిల్లా కవుల వలెనే కామారెడ్డి జిల్లా కవులను కూడా దాశరథి 
కృష్ణమాచార్యులు ఎంతో ఎంతో ప్రభావితం చేసినారు. నిజాం రాజ్యంలో అన్యాయాలు, 
అణిచివేత, అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించిన దాశరథి నిజామాబాదు జైల్లో ఉన్నప్పుడు 
రాసిన ఖండికలు అందరినీ కదిలించాయి. 

“ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా/ జ్యములున్నవో! యని యరసినాను 

నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విష్లవాలో!యని వెదికినాను” 

(జైల్లో -అగ్నిధార) 

ఇందూరుభారతి 1970లో “నగ్నచిత్రాలు” పేరుతో ఒక కవితాసంకలనం 
ప్రకటించింది. ఇందులో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను స్పృశిస్తూ 
రాసిన 30 మంది కవుల రచనలున్నాయి. అందులో కామారెడ్డికి చెందిన రాజీవ 
'కలలు-అలలు” అనే కవిత ఉంది. ఆమె చాలాకాలం పాటు కామారెడ్డిలోని 
బాలసదన్‌లో ఉద్యోగం చేసినారు. అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసినారు. 
సొంతంగా రాబందులు, కొత్తచిగుళ్లు కవితాసంకలనాలు వెలువరించారు. తర్వాత 
హైదరాబాదులో స్థిరపడి అనేక కథలు, నవలలు రచించారు. 

నగ్నచిత్రాలులో “రూకల రాజ్యాన్ని నిర్మూలించి పనికి, తిండికి కరువు లేని 
దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు 
గడిచినా సామాన్యుడి బతుకులో ఎలాంటి మార్చు రాలేదు. పాలనలో పెరిగిపోతున్న 
అవినీతి దేశస్వాతంత్ర లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 81 


రాజీవ 'రాబందులు'లో స్త్రీల సమస్యలు ఎత్తిచూపి, వాటి పరిష్కారం కోసం 
మహిళలను చైతన్యవంతం చేయాలంటారు. ప్రీలను వేధిస్తున్న వరకట్న సమస్యను 
ప్రధానంగా చేసుకొని రాసిన సొల్యూషన్‌’ కవిత ఉద్యమప్రబోధం చేసింది. 

“కట్నం గడ్డిని లాంఛనంగా తినే యువతరానికి 


ప్రోత్సహించే సంప్రదాయ పెద్దల చచ్చుతరానికి వ్యతిరేకంగా పోరాడాలని 
పిలుపునిస్తారు. తమను నిరాదరించే భర్తల్ని ధిక్కరిస్తూ “చేతకాని దద్దమ్మా-పిల్లల్ని నే 
సాకుతా, భావి పౌరుల్ని చేస్తా ననే ధీమా ప్రతి స్త్రీకి అవసరమంటారు రాజీవ. వీరిదే 
మరోకవితాసంకలనం కొత్తచిగుళ్లు. హైదరాబాదు వెళ్లిన తర్వాత ఆమె నడుస్తున్న 
కథ, రాబోవుతరం పేర్లతో నవలలు, కొత్తనిజం, మనసుమాట కథాసంకలనాలు 
కూడా రచించారు. 
కొత్తమలుపు 

కామారెడ్డిలో ఆదర్శకళాసమితి 1973లో వెలువరించిన సంకలనమిది. ఈ 
ప్రాంతంలో పాతతరం, నవతరం కవులు రాసిన కవితలిందులో ఉన్నాయి. కొందరు 
కామారెడ్డి ప్రాంతవాసులు కాగా మరికొందరు అప్పడు ఇక్కడ ఉద్యోగాలు చేసినవారు. 
“ప్రస్తుత వ్యవస్థలో నిద్రాణమై ఉన్న యువతలోని రచనాశక్తిని, లలితకళాసక్తిని 
జాగ్భతపరిచి వాటిని సామాజిక ప్రయోజనం వైపు మళ్లించి, తెలుగు ప్రజలలో చైతన్యం 
కలుగజేయుటకు” ఏర్పడ్డట్లు ఈ సంకలనం ముందుమాటలో పేర్కొన్నారు. కామారెడ్డి 
జిల్లా వచనకవిత్వంలో ఈ కొత్తమలుపు సరికొత్త మలుపులకు కారణం అయ్యింది. 


ఆనాటికి పాతికేళ్ల స్వాతంత్ర్యం ప్రజల ఆశలు నెరవేర్చలేదని, సమసమాజ 
స్థాపన దిశగా జవహర్‌లాల్‌ నెహ్రూ వేసిన అడుగులు నిస్ఫృహనే మిగిల్బాయని వీరు 
అభిప్రాయపడుతూ కవిత్వం రాసినారు. పెరిగిపోతున్న పేదరికం, విపరీతమవుతున్న 
ధరలు, రాజకీయాల్లో విలువల పతనం, కష్టజీవుల శ్రమను దోచుకుంటున్న 
ధనికవర్గం-అన్నీ వీరి కలాలకు పదును పెట్టాయి. 


ఎందరో వీరుల త్యాగాలతో సాధించుకొన్న ప్రజారాజ్యమిదేనా అని 
జి. వసంతకుమార్‌ కవిత 'సాధించుప్రగతి” ప్రశ్నిస్తుంది. “శ్రామికుల కష్టాన్ని దోచుకుని 
విలాసాల్లో తేలే భూస్వాములను ఎదిరించాలని పరశురాం 'పరాన్నభుక్తులులో కోరాడు. 
“నీవు చిందించే (ప్రతి చెమటబిందువు/ వారి విలాసానికొక కానుకగా” 
మారుతున్నవైనాన్ని గుర్తుచేస్తారు జె.బస్వప్ప “నేను మంచివాణ్ని కవితలో జనాన్ని 
దోచి, భక్తిపేర ఖర్చుచేసే వాళ్ల అమానవీయతను ఎత్తిచూపారు. 


82 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


“ప్రార్ధనాదులు చేసేవాన్ని/ ఆర్తనాదాలు విననివాన్ని 
ముడుపులు కట్టెవాన్ని/ కడుపులు కొట్టేవాన్ని! 
ఇక టెలికాం ఉద్యోగి సురేంద్ర రాసిన 'స్వాప్పిక జగత్తు లో పేదరికానికి 
తావులేని సమసమాజ స్థాపన అనే ఆదర్శభావనను కవిత్వీకరించాడు. గాంగేయ 
పేరుతో కవితలల్లిన జి.లచ్చయ్య వరకట్న సమస్య నేపథ్యంలో “అమ్మకానికో పెళ్లి” 
కవిత రాశారు. 
బి. రామమూర్తి 'తపని లో ‘కన్నీటి కాలువల ఇంకింపజేస్తాను/ పన్నీటి జల్లులు 
కురిపింపజేస్తాను అని ప్రతినబూనారు. లోకం తీరు మారుతుందనే ఆశావాదం 
ఏ.భుజంగం “ఆశిలో వ్యక్తం చేస్తారు. మానవుడు చేసే అకృత్యాలు చూసి దేవుడు 
పారిపోయాడంటూ విరాజ్‌ పేరుతో వి.రాజేశ్వరశర్మ “పాపం దేవుడు కవితలో 
తెలియబరిచారు. 


కొందరి చర్యల వల్ల వ్యవస్థపైనే నమ్మకం లేకుండా పోతుందని ఎనిశెట్టి 
శంకర్‌ “ఈ వ్యవస్థలో ఇంతే” కవితలో ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుతం నిజామాబాదులో 
ఉంటున్న శంకర్‌ సాహిత్యకృషి కామారెడ్డిలోనే ఆరంభమైంది. దేశంలో అవినీతి, 
అన్యాయం విశ్చంఖలంగా పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదరికంలోకి 
నెట్టివేయబడుతున్నారని ఆవేదన చెందుతారు. 'బినీ కవి కర్తవ్యం గుర్తుచేస్తూ రాసింది 
“నేనూ కవినై. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని ఆశించిన కవిత ఇది. 
తన చుట్టూ ఉన్న ప్రజలు ఆకలి, దప్పులతో అల్లాడుతూ ఉంటే- చంద్రుడు అందంగా 
ఉన్నాడు/ తారలు మెరుస్తున్నాయి అని వ్రాయనా? హవ్వ...హాస్యాస్పదం!” అని 
ఎత్తిపొడుస్తారు. 

అందుకు భాషాపరంగా అనుసరించాల్సిన మార్గం చూపుతూ ఏ.శ్రీధర్‌ 
నిర్దేశించారు. సాహితీ ప్రయాణం కామారెడ్డిలో మొదలుపెట్టిన అయాచితం శ్రీధర్‌ 
స్వస్థలం రామారెడ్డి. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆయన కొత్తగూడెంలో డిగ్రీ కళాశాల 
అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరినారు. విరమణానంతరం తెలంగాణ ఉద్యమంలో 
(క్రియాశీలంగా పాల్గొని ప్రస్తుతం తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షులగా 
కొనసాగుతున్నారు. 

కొత్తమలుపులోని ఆయన కవిత “ఎవరి దారిలో స్పష్టమైన తొవ్వ చూపుతూ 
“వచన కవిత్వము రచనకు ముద్దు/ బంధము వేసే ఛందము వద్దు/ భావములకు 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 83 


నిర్భంధములేల? అని ప్రజల బతుకుల గురించి రాసినప్పుడు, వాళ్ల భాషలోనే 
రాయాలని వచనకవితకు కొత్తబాటలు తీశారు. ఛందో సర్పపరిష్వంగాన్ని వీడాలన్నారు. 

“మస్తిష్కంలో ఉన్నాయి భేదాలు కానీ మనిషిలో కాదు” అంటూ యన్‌.యన్‌.రెడ్డి 
సమతాప్రబోధం చేస్తూ కవిత్వం రాశారు. ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసి 
కామారెడ్డిలో విశ్రాంతజీవితం గడుపుతున్నారు. ఇంకా ఈ సంకలనంలో బందే అలీ, 
సి.దేవరాజం, కె.మహేందర్‌రెడ్డి, సి.భైరయ్య, వి.వి.నాథ్‌, రాగ, సుమ తదితరులు 
రాసిన కవితలున్నాయి. “సమాజాన్ని మార్చాలన్న వాంఛను, మార్చగల శక్తిని మనిషిలో 
కలిగించాలి” అని ప్రఖ్యాతకవి, జ్ఞానపీఠ్‌ పురస్మార గ్రహీత డా॥రావూరి భరద్వాజ ఈ 
పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నారు. కామారెడ్డి జిల్లాలో వచ్చిన తొలి వచన 
కవితాసంలనం కనుక కొత్తమలుపు గురించి ఈ పరిచయం. 


డా.వి.ఆర్‌. శర్మ 


మొదట విరాజ్‌, వి.రాజేశ్వర శర్మ పేర్లతో రచనలు చేసిన డా. వి. ఆర్‌. శర్మ 
స్వస్థలం కామారెడ్డి. ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం 
బాలసాహితీరంగంలో విశేషమైన కృషి చేస్తున్నారు. కవి, రచయిత, పరిశోధకులు, 
ఉద్యమ కార్యకర్త. ఆదర్శ కళాసమితి ద్వారా సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన 
వి.ఆర్‌. శర్మ తొలి కవితాసంపుటి వానపూలకొండ. ఆనందం, సూర్యుళ్లను వెలిగిస్తూ, 
పిల్లలకోసం, తెల్లచీకటి, మా ఊరిమట్టివాసన, కొందరు విద్యావేత్తలు, తెలంగాణ, 
నాలుగున్న కోట్ల నదుల హోరు, పిల్లలలోకం పుస్తకాలుగా ప్రచురించారు. 
దా.వి.శంకర్‌తో జంటగా గులేర్‌ కవితాసంపుటి వెలువరించారు. 

వామపక్ష విప్లవోద్యమంతో ప్రభావితమై రాసిన 'వానపూలకొండి సూర్యునికి 
తూర్పు ఒకే దిక్కు అయినట్లు తన కవిత్వానికి ప్రజలే దిక్కు అనేది ఆయన సిద్దాంతం. 
వెలిగించేవాడు రవి అయినట్లు, రగిలించేవాడు కవి కావాలంటారు. పాండిత్యం జరీ 
అంచుల్లో మురిసిపోతే కవిత్వం జనం గుండెల్లో మెరుస్తుందని సూత్రీకరిస్తారు ఆయన. 
ఈ సూక్రీకరణకు నిదర్శనంగా నిలిచే సంకలనమది. “షూ మేకర్‌” తోకచుక్క 
గురుగ్రహాన్ని డీకొన్నప్పుడు రాసిన కవిత 'తోకచుక్కరావే' లో భూమిమీద పెరిగిపోయిన 
అకృత్యాలను నశింపజేయాడానికి ఇక్కడికి రమ్మని పిలుస్తాడు. కలతకు మందుగా 
కవిత్వం రాస్తున్నాని ప్రకటించుకున్న శర్మ మనిషిలో పెరిగిపోయిన వ్యాపార సంస్కృతి 
ధ్వంసం కావాలని కోరుతాడు. 

“తిండితో గుడ్డతో విద్యతో/ బిడ్డతో తల్లితో బ్లద్దుతో 


84 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


(ప్రేమతో స్నేహంతో/ హింసతో యుద్ధంతో/ వ్యాపారం చేస్తున్నాడు మనిషి 
అని యథార్థ దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ దేశంలో ధనస్వామ్య వ్యవస్థ ధ్వంసం చేయడానికి 
ధూమకేతువుకు ఆహ్వానం పలుకుతారు. ప్రపంచీకరణ తెస్తున్న సాంస్కృతిక కాలుష్యాన్ని 
ఎత్తిచూపినారు. “ఎడ్ల పందాలు ఎంకి పాటలు/పడమటి తెల్లగద్దలు మింగేసి/ రెజ్లింగులు, 
రేపింగులు, మనమీద సరదాగా రెట్టలేస్తాయి' అని ప్రపంచీకరణ పర్యవసానాలను 
వివరిస్తారు. సామ్రాజ్యవాదం చేసే సాంస్కృతిక దాడి పట్ల అప్రమత్తత గుర్తుచేస్తాడు. 
కవిత్వం హృదయం కత్తిరించుకుంటే తప్ప రాదనే శర్మ 'మనం మురికి గుంటలం 
కాదు/ జీవ నదీ నదాలం/ చుక్కలం కాదు సూర్యుళ్లం” అని ప్రతీకాత్మకంగా చెప్పి, 
మనిషిగా మన కర్తవ్యం గుర్తుచేస్తారు. 

అందుకే చైనా విప్లవకారుల స్ఫూర్తితో పెట్టిన శీర్షిక 'వానపూలకొండి 
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విముక్తి ఉద్యమాలను తలపులోకి తెస్తుందంటూ నాకైతే 
ఈ భూమండలమంతా వానపూలకొండి లా కనిపిస్తుందంటారు. ఇటువంటి 
సమాయాల్లో సంఘటిత చైతన్యం అవసరమంటూ-'వానలు కురుస్తున్నప్పుడు/ పూలై 
పూస్తే/ బతికి ఉన్నట్టు/ పురుగుల్లా బతికితే/ చచ్చిపోయినట్టు” అని నిర్మొహమాటంగా 
ప్రకటిస్తారు. 

ఈయన విద్యార్థుల మధ్య ఎక్కువకాలం గడిపిన ఉపాధ్యాయునిగా బాలల్లో 
సామాజిక అవగాహన కలిగించడానికి, వారి మానసిక వికాసానికి దోహదం చేసే 
రచనలు ఎక్కువగా చేశారు. “చిగురు” పేరుతో కామారెడ్డిలో వేసవి విడిది నిర్వహించి 
“ఆనందం” పేరుతో పిల్లల పాటల సంకలనం వెలువరించారు. అందులో తెలంగాణ 
పల్లె పిల్లల ఆటపాటలు చూడవచ్చు. పిల్లలతో కవితలు, కథలు కూడా రాయించి 
సంకలనాలుగా తెచ్చారు. అలలు అలాంటిదే. 

ఆధునిక బాలల అద్భుత సాహస కల్పనలతో రాసిన 'కానుకి పిల్లలను బాగా 
ఆకట్టుకున్న నవల. బడిపిల్లలతో కథలు రాయించి వెలువరించిన సంకలనం బంగారు 
నెలవంకలు’ పిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను నిరసించిన రచన “కాలుతున్న 
పూలమొగ్గలు” అంతేకాక తిగుళ్ల వేంకటేశ్వశర్మ రాసిన 'వానకారు' ను రెండో ప్రచురణ 
తెచ్చారు. బాలల వికాసం ద్వారానే సామాజిక మార్చు అని నమ్మి అందుకు సాహిత్యాన్ని 
సాధనంగా మలచుకున్న సృజనకారులు డా.వి.ఆర్‌. శర్మ 
రంగన్నగారి సాయిలు 

చిన్నచిన్న వస్తువు తీసుకొని, శక్తివంతమైన మాటలతో అభ్యుదయం బోధించిన 
కవి రంగన్నగారి సాయిలుది ఎల్లారెడ్డి. ఆయన కవితాసంపుటి 'పూలకొలిమి* ప్రజల 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 85 


నిస్సహాయతను చిత్రించి, వారి జీవితాలు మెరుగుపడాలని ఆశించి రాసిన 
కవితలున్నాయి. సంక్షిప్త ఈయన కవిత్వంలోని ప్రధాన లక్షణం. నిత్యం పెరుగుతున్న 
ధరలను నడక నేర్చుకున్నప్పటి నుండి/ కళ్లెం తెగిన గుర్రాలి అంటారు. ప్రజలు 
తమ హక్కుల సాధనకోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తారు. నిత్యచైతన్యానికి 
ప్రతీకగా- 

“మండుతున్న సూర్యుణ్ని/ ఆదర్శంగా పెట్టుకోకపోతే 

మసైపోవడం ఖాయం” అని హెచ్చరిస్తూ బాధ్యత గుర్తుచేస్తారు. చరిత్రను 
“నెత్తుటి మడుగులో/ ఆరని దీపం” గా ఎంతో బలంగా వ్యక్తీకరిస్తాడు. రైతు బతుకును 
చిన్న మాటల్లో పెద్దగా వ్యాఖ్యానించిన రంగన్నగారి సాయిలు 'నువ్వు వడ్ల గింజవే 
కాదనను/ బియ్యపు గింజ మాత్రం నీది కాదు” అంటారు. ఎవరిహక్కుల సాధనకు 
వాళ్లే పిడికిళ్లు బిగించక తప్పదంటారు సాయిలు. ఎత్తిన శిరస్సు దించితే బానిసగా 
మారడం ఖాయమంటాడు. మానవత్వం పరిమళించేటట్లు బతకాలని పిలుపునిస్తాడు. 
అందుకు మనిషి జీవనదిలా మారాలని కోరుతాడు. 
కాసం సుధాకర్‌ రెడ్డి 

కామారెడ్డి పట్టణానికి చెందిన కాసం సుధాకర్‌ రెడ్డి పద్య, వచన కవితలు 
రాసి పుస్తకాలుగా వెలువరించారు. కాసురెడ్డి, కరుణశ్రీ పేర్లతోనూ రచనలు చేసిన 
ఈయన జర్నలిస్టుగా పనిచేశారు. క్రాంతి పుష్పాలుగా తెచ్చిన గ్రంథంలో వచన 
కవితలు, కథనాలు ఉన్నాయి. 

వర్తమాన సమాజంలో రగులుతున్న సమస్యలపైన తనదైన అభిప్రాయాలను 
వ్యక్తం చేస్తూ రాసిన కవితాసంపుటి క్రాంతిపుష్పాలు. 'తట్టెడు మన్ను మోసినా/ 
పట్టెడన్నం దొరుకదు/ కండలు కరిగించినా..పొట్ట నిండని అభాగ్యుల జీవితాలలో 
వెలుగు నిండినప్పుడే దేశవికాసం జరుగతుందని ఈయన కవితలు ప్రబోధిస్తాయి. 
డా.కొల్లు రంగారావు 

కామారెడ్డిలోని డైరీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన కొల్లు రంగారావు 
వచనకవి. కవితారచనను సామాజిక బాధ్యతగా భావిస్తారు. 'పనితనమే అభ్యుదయం” 
అంటారు. వెలుగుపువ్వలు, బాధ్యత ఊపిరిగా, మానవతామందిరం, పతాకం స్వేచ్చగా 
ఎగురుతుంది, మనిషికీ మనసుకీ మధ్య, ఆకుపచ్చ సంతకం, అమ్మతనం అనే 
కవితాసంపుటులు వెలువరించారు. తేనెజల్లు పేరుతో హైకూలు తెచ్చారు. 
అఖండభారతం, రేడియో ప్రసంగాలు అనేవి ఇతర రచనలు. 


86 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఆయన “బాధ్యత ఊపిరిగాలో శ్రమ సంస్కృతికి పెద్దపీట వేసిన కవితలు 
అధికంగా ఉన్నాయి. “ఎప్పుడైనా శ్రమొక్కటే సత్యం” అనే నిర్ధారణ చేస్తారు. (శ్రమదోపిడీని 
నిరసిస్తూ ఇతరుల చెమట ఫలాన్ని దోచుకొని ధనం పోగేసేవాణ్ని శవంతో పోల్చుతారు. 
దోపిడీదారు "కోటికి పడగలెత్తే వాడికన్నా/ కాటిలోని శవం మేలు” అంటారు. 
అన్యాయాలు, అసమానతలను నిర్మూలించడానికి ఉద్యమాలు రావాలంటారు. కొల్లు 
రంగారావు మరో రచన “అఖండభారతం”. పొలాలు పండించేందుకు తాను వాన 
చినుకై, ప్రవాహమై ముందుకు సాగుతానంటారీయన. పదహారణాల పనితనానికి 
ప్రతినిధినని చెప్పుకునే రంగారావు 'పొట్టకింత తిండి/ ఒంటికింత బట్ట/ ఉండేందుకు 
గూడు అందరికీ సమకూరడానికి కృషిచేయడమే మనందరి కర్తవ్యం కావాలంటారు. 
గన్ను కృష్ణమూర్తి 

వరంగల్లు జిల్లాలో జన్మించిన గన్ను కృష్ణమూర్తి వృత్తిరీత్యా చాలాకాలం పాటు 
నిజామాబాదు, సిద్ధిపేటలలో ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఉంటున్నారు. ఆయన 
కవిత్వం, కథలు, పరిశోధన రంగాలలో అనేక రచనలు చేసినారు. ఈయన 
కవితాసంపుటులు- అడవిపూలు, కవితాకాళింది, అంతరంగం, మహాసంకల్పం 
(గేయకావ్యం,), కత్తులకౌగిలి, శ్రీకృష్ణ రమ్యరామాయణం (దీర్హకవిత), ఈ మట్టి నన్ను 
వెళ్లనీదు, ఒక మానవతా వృక్షచ్చాయలో, కృష్ణవేదం(పద్యకావ్యం), కాకిలో కాకినై(పేరడీ 
కవిత్వం). వీటిలో కొన్ని హిందీలోకి కూడా అనువదించబడ్డాయి. ఇవికాక ఆయన 
రాసిన కథలు, విమర్శలు, పరిశోధనలు వేవ్వేరు అధ్యాయాల్లో ప్రస్తావించబడ్డాయి. 

కృష్ణమూర్తి కవితాకాళిందిలో అందరిరాజ్యం కావలసింది కొందరికే సొంతం 
కావడం, సామాజిక అసమానతలు, ప్రగతి పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో 
పేదలే బలిపశువులు కావడం పట్ల నిరసన తెలుపుతారు. 

“ఈ బడుగు వర్గాల శరీరాల్ని రాళ్లుగా/ ఎముకల్ని ఇటుకలుగా 

రక్తాన్ని రంగుగా/ (బతుకుల్ని పునాదులుగా” మార్చుకొని ఎదుగుతున్న 
దోపిడీదారులను ఎండగట్టినారు. “బిచ్చగత్తె కవితలో గన్ను కలంలో కరుణరసం 
ఒలికింది. ఆమె దీనస్థితిని వర్ణిస్తూనే “ఆ విశాల వీథుల్లో, ఇరుకైన హృదయాల 
మధ్య” కాలం వెళ్లదీస్తుందని పట్టింపు లేని సమాజానికి ఓ చురక అంటించారు. 
తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పటం ఈయన కవిత్వంలో కనిపిస్తుంది. గుండెను 

తడి చేసుకుంటే/ ఒళ్లంతా/ తుడిచేసుకున్నట్లే అంటారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 87 


మోత్య్మూరి అశోక్‌కుమార్‌ 


ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్న మోతుకూరి అశోక్‌ కుమార్‌ 
కామారెడ్డిలో స్థిరపడ్డారు. స్వస్థలం మెదక్‌ జిల్లాలోని బూరుగుపల్లి. స్పష్టమైన సామాజిక 
అవగాహనతో కవిత్వం రాస్తున్నారు. ప్రజల భాషలో ఆకట్టుకునేలా రాయటం ఆయన 
ప్రత్యేకత. సంతకం, కొల్పులోల్లం, పిట్టగూడు, కలలవాకిలి ఈయన కలం నుంచి 
వెలువడ్డ కవితాసంపుటులు. 


పెట్టుబడిదారీ వ్యవస్థలో బలపడ్డ దళారీతనం మనిషిని ఎంత దిగజార్చి, 
దగుల్ఫాజీని తయారు చేస్తుందో “ఈరిగాడు’ కవితలో అశోక్‌ కుమార్‌ రూపుకట్టించారు. 
ఈ కవిత కొల్పులోల్లంలో ఉంది. ఈ ఈరిగాడు మాయలమారి దళారీ సంస్కృతికి 
ప్రతీక. 


“ఈరిగానంత బద్దుమాళశి లోకంల లేడు 

శాట్ల తౌడువోశి, కుక్కల కొట్లాటవెట్టే బాపతుగాడు 

కమీషన్‌ ముట్టకపోతే, నోటిముంగటి బుక్కనెత్తగొట్టె కమీనగాడు 
తాకులాటలు వెడ్తడు...పంచాదులు చెప్తడు 


ఎన్ని సంసారాలు నాశనం బట్టిచ్చిండు?” అని ఈరిగాని విశ్వరూపం 
చూపుతారు. తిమ్మిని బమ్మి చేసే ఈ ఈరిగాళ్లు ఊళ్లోనే గాదు, దేశంలో, ప్రపంచంలో 
అంతటా ఉన్నారంటారు. ఈ దళారీ సంస్కృతి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని 
హెచ్చరిస్తారు. 
చాడా లలితాదేవి 


కామారెడ్డికి చెందిన చాడా లలితాదేవి తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి 
రిటైరైనారు. వీరి కవితా సంపుటి “ఏ సిరాతో రాయాలిలో వచన కవితలు, గేయాలు 
ఉన్నాయి. ఈమె కవిత్వంలో మార్దవం ఎక్కువ. జీవనవాస్తవాలు లలితమైన పదాలలో 
పొందుపరుస్తూ కవిత్వం రాస్తారు. సందేశం సున్నితంగా, సూటిగా ఉంటుంది. ప్రధాన 
కవిత ఏ సిరాతో రాయాలిలో మహిళాచైతన్యం పెరగడంతో కాలప్రమాణాన్ని 
సూచించడానికి ఇక మహిళాశకం అవసరమైందంటారు. 


“జీవిత పంచాంగంలో, మహిళ మరపురాని తిథి 
మరువలేని వారం, మరువకూడని నక్షత్రం” 


88 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అని పంచాంగంలో ఉందే అంశాలతో సరిపోల్చి చెబుతారు. అలాగే రెక్కలొచ్చిన 
కొడుకు తల్లిని నిర్ణయగా వదలివెళ్లిన దృశ్యాన్ని ఆర్దంగా వర్ణించారు. “అమ్మమనసు” 
కవితలో ఈ సంభాషణ ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. 
“భవిష్యత్తు తప్ప గతం లేదనే నీవు/ గతం తప్ప భవిష్యత్తు లేని నేను 
భిన్న ధృవాల అంచున నిలబడ్డాము... 
నాకేం తెలుసు? మళ్లీ/ ఆ ప్రసవవేదనను తలదన్నే 


హృదయవేదనను కలిగిస్తావని? అంటారు. దీంతో పాటు ఆమె అమ్మకు 
అక్షరార్చన కూడా రచించారు. 


డా॥వి.శంకర్‌ 


ఫరీదుపేటకు చెందిన డా. వి. శంకర్‌ కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 
తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. కవి, రచయిత, పరిశోధకులు, సాహిత్య 
కార్యకర్త. ఫరీదుపేట- తెలంగాణ బతుకుచిత్రం, గులేర్‌ (కవిత్వం, డా. వి.ఆర్‌. శర్మతో 
కలిసి), నడుస్తున్న తొవ్వపొంటి (కవితాసంపుటి), సమైక్యవాదుల నూటాపదకొండు 
అబద్దాలు, అపోహలు- అసలు నిజాలు పుస్తకాలు రాయటంతో పాటు అద్దం, 
గురుకులజ్యోతి, మంజీరాలు, భాస్వతి, శ్రీ అరవింద తత్త్వం, ప్రపంచ తెలుగు 
మహాసభల ప్రత్యేక సంచిక (కామారెడ్డి) సంకలనాలకు సంపాదకులుగా 
వ్యవహరించారు. అలాగే తెలంగాణ ఉద్యమంపై 'ఉరుముతున్న తెలంగాణ” పేరుతో 
డాక్యుమెంటరీ రూపొందించారు. 

అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ రాసిన “విధ్వంస దృశ్యంలో అభివృద్ధి 
చెందుతున్న దేశాలతో అమెరికా ఆడుతున్న వికృత క్రీడలను, స్వార్థ ప్రయోజనాలకోసం 
బడుగు దేశాలలో టెర్రరిజాన్ని ప్రోత్సహించడాన్ని శంకర్‌ తీవ్రంగా ఖండించారు. 
నచ్చితే రాజరికాలు, నియంతృత్వాలు/ టెర్రరిస్టు భూతాలకు నైవేద్యాలు 

నచ్చని చోట ప్రజాస్వామ్య హత్యలను ఎత్తిచూపారు. 'కవిత్వమంటే కలలతో 
కరచాలనం చెయ్యడం/ కన్నీళ్లతో సంభాషించడిమే అని నమ్మే శంకర్‌ “నడుస్తున్న 
తొవ్వపొంటి సంపుటిలో జీవితపు లోతులు తెలిపే కవితలున్నాయి. యాంత్రిక, లౌక్యం 
పేరుతో పతనమవుతున్న సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిస్తారు. 


“పైన ఆకాశం కాళ్లకింద నేల 
చావును చంకలో పెట్టుకొని బైలెల్లిన బాటసారికి 
నడకలో భయమెక్కడిది?/ నడవలేక పోవడం/ నడక నటించడమే 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 89 


అసలు సిసలు చావు అని నిజాయితీగా, నిబద్ధతతో నడవాలంటారు. కవిత్వమే 
కాక శంకర్‌ రాసిన సాహిత్య, సామాజిక, ఉద్యమ వ్యాసాలు ప్రముఖ పత్రికల్లో 
అచ్చయ్యాయి. 
అయాచితం అరుణకుమారి 


కామారెడ్డికి చెందిన అయాచితం అరుణకుమారి ఉపాధ్యాయురాలిగా 
పనిచేశారు. డా. అయాచితం నటేశ్వరశర్మ సతీమణి. ఆమె సున్నిత భావాలతో 
కవితలల్లుతారు. దేశభక్తి, భారతీయ సంస్కృతి పట్ల అనురాగం, మానవ విలువలు 
ఆమె కవితా వస్తువులు. ఏది రాసినా అందులో సామాజికాభ్యుదయం అంతర్లినమై 
ఉంటుంది. ఆమె తన కవితలను కూర్చి 'అరుణకిరణాలు పేరుతో సంపుటీకరించారు. 
నందనవనం లాంటి భారతదేశంలో - 


“తోటకంతా పాకినవెన్నో అవినీతి తెగుళ్లు 
అసంతృప్త హృదయాల రగిలిన నెగళ్లు 


ఆదిలోనే రాలుతున్న ఆశయాల చిగుళ్లు” అని స్మశానవైరాగ్యం ఆవరించిన 
చోటనే కొత్త ఆశలు చిగురింపజేసుకోవడానికి ముందుకు రావాలని కర్తవ్యం 
సిహెచ్‌. ప్రకాశ్‌ 

కామారెడ్డిలో ఉంటున్న సిహెచ్‌. ప్రకాశ్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. సైన్స్‌ 
ను ఆకళింపు చేసుకున్న కవి, భావుకుడు. అక్కడిదాకా, మనసు మల్లెలు, అలజడి, 
చీకట్లను చీల్చుకుంటూ, స్వప్నశకలం, మట్టిని మరువలేను అనేవి ఈయన కవితా 
సంపుటాలు. 

ఇందులో స్వప్నశకలం వినూత్న రచన. సైన్సును సాహిత్యంలోకి 
ప్రవహింపజేసిన దీర్హకావ్యం. అంతరిక్షానికి, అంతరంగానికి లంక కుదర్చడానికి 
చేసిన యత్నం. “ఏమీ లేదని కాదు/ తెలియనిది ఏదో/ ఒకటుందని” కలవరింతలతో 
ప్రారంభమైన ఈ కవిత్వం నాలుగు భాగాలుగా రచించబడింది. మొదటిభాగంలో 
నక్షత్రాలు పుట్టేవరకు, రెండో భాగంలో విశ్వం విస్తరించిన అంశాలు, మూడోభాగంలో 
సూర్యుడు, భూమి, గ్రహాల ఉత్పత్తి, నాలుగో భాగంలో జీవుల పుట్టుకను కవి వర్ణించారు. 
ప్రతి విభాగంలోని వర్ణనల్లో తాత్విక, మానవీయ పరిమళాలు చల్లుకుంటూ పోతారు 
ప్రకాశ్‌. 


90 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


“చుక్కలను/ అదిమిపెట్టిన/ గెలల తీగలు/ గ్రహాలను ఒడిసి 

పట్టిన/ తారల మేనులు/ ధూళికణాలను/ గాట కట్టిన/ వాయు మేఘాలు” 

అంతరిక్షంలోని గెలాక్సీలుగా వెలిగిపోతున్నాయంటారు. మరోచోట సూర్యుడు, 
భూమి, చంద్రులకు ఉన్న బంధాన్ని అనురాగశోభితంగా వర్ణిస్తారు కవి. 

'దూరంగా జరిగితే/ మూతి ముడుస్తాడు/ దగ్గరగా ఒరిగితే/ నిప్పులు కురిపిస్తాడు 

తనచుట్టే తిప్పుకుంటూ/ బుతువులనేర్పరుస్తాడు/ అర్థమవడు సూర్యుడు 

అయినా ఎంత (ప్రేమో ఉర్వికి/ సూర్యుని చుట్టే పరిభ్రమిస్తున్నది 

ఎంత ఆకర్షణో జాబిలికి/ అవని మార్గాన్నే/ అనుసరిస్తున్నది” 

అని ఎంతో పరిణతితో చెబుతారు. నిరంతర చలనశీలమైన కాలాన్ని 
వ్యాఖ్యానిస్తూ “నిన్నటి రేపును చూచే చూపు కిరణం/ రేపటి నేడును తాకే కాంతికిరణం/ 
రెండూ ఒక్కటేనా?” అని తాత్వికంగా ప్రశ్నిస్తారు ప్రకాశ్‌. ఈ దీర్హకవితలో విజ్ఞానశాస్త్రం, 
కవితాసౌందర్యం వాటిని మానవబంధాలకు అన్వయిండం చక్కగా కుదిరింది. 
గఫూర్‌ శిక్షక్‌ 

వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయుడైన గఫూర్‌ శిక్షక్‌ కామారెడ్డిలో ఉంటున్నారు. 
తెలుగును అభిమానిస్తూ వచన, గేయ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. తబ్దీల్‌, 
చైతన్యవసంతం, గుండెలవిసినచోట పేర్లతో వచన కవితాసంపుటాలు వెలువరించారు. 

గఫూర్‌ శిక్షక్‌ 'గుండెలవిసిన చోటిలోని కవితలు సామాజిక అపసవ్యతలపై 
అక్షరాయుధాలుగా ఎక్కుపెట్టినట్లనిపిస్తుంది. దేశంలో చట్టాలు ఉన్నవారికి చుట్టాలై 
కష్టజీవులను మాత్రం కష్టాల పాలు చేస్తున్నాయంటారు. పేదలు ఎప్పుడో ఓసారి 
సమరనాదం మోగిస్తారంటారు. 

“అవినీతి పడగవిప్పి/ న్యాయాన్ని కాటేస్తే/ అరాచకం పెరిగిపోయి 

ధర్మాన్ని కాల్చేస్తే/ సామాన్యుడు సమరనాదం'” చేయక తప్పదు అని స్పష్టం 
చేస్తారు. కవి ఎక్కుపెట్టిన అక్షరాలు సామన్యుణ్ని సాయుధం చేస్తాయంటారీయన. 
అక్షరాలకున్న శక్తిని గుర్తుచేస్తూ- “మండే బతుకుల/ గుండె లోతుల్లోంచి/ ఎగిసిపడే/ 
నిప్పురవ్వ అక్షరం” అని నిర్వచిస్తారు. 

ఈయన సిహెచ్‌. ప్రకాశ్‌తో కలిసి అలజడి పేరుతో ఆడియో కేసేట్‌, “పాటకు 
సలాం” పేరుతో గేయసంకలనం తెచ్చినారు. నీటి సంరక్షణ గురించి తెలియజెప్పుతూ 
ప్రజల బాధ్యత గుర్తు చేస్తూ జలం జీవం జీవనం, తెలంగాణ అమర వీరులను 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 91 


కీర్తిస్తూ పోరువీరుల యాదిలో అనే పాటల సంకలనాలు తెచ్చారు. లిటిల్స్‌, 
భారతీవందనం, స్నేహం ఓ ప్రశ్నగా, పిలుపు అనేవి ఇతర రచనలు. 
తిరునగరి గిరిజా గాయత్రి 

బాన్సువాడలో ఉంటున్న వీరు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పద్యంలో, 
వచనంలోనూ కవిత్వం రాస్తున్నారు. వీరి కవితాసంపుటి “చెంగలువి. ఆడపిల్లలకు 
జరుగుతున్న అన్యాయాలు, పర్యావరణ స్పృహ, భారతీయ సంప్రదాయ విలువల 
పరిరక్షణ, సమాజంలో జరుగుతున్న అమానవీయ ఘటనలు వీరి కవితా వస్తువులు. 
చెంగలువలోని “నాకు బతకాలనుంది కవితలో - 


'కనులయినా తెరువని నన్ను/ కడుపులోనే చంపి కాటికి 
పంపెడి కసాయి యోచన మీ/ మనసులకెలా వచ్చిందమ్మా' 
ఆడపిల్ల లని తెలియగానే భూణహత్యలకు పాల్పడుతున్న తల్లిదండ్రులకు 
పసిగుడ్డు వేస్తున్న ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది. 
మామిడాల లలిత 


వీరు కూడా బాన్సువాడలో ఉంటున్నారు. వృత్తి ఉపాధ్యాయురాలు. సామాజిక 
వికాసాన్ని ఆశిస్తూ ఆమె రాసిన కవితాసంపుటి “అడవిపూలు’ లో 28 కవితలున్నాయి. 
అడవిపూలకు జెషధ విలువలుంటాయి, పరిమళం ఉండదు. కుటుంబ బంధాలు, 
పండుగలు, స్రీజీవితం నేపథ్యంలో రాసిన కవితలున్నాయి. 
“అడవిలో పుట్టిన పువ్వే కదా బతుకమ్మకు నచ్చింది 
రారాణిగ వెలిసే కదా రాష్ట్ర పువ్వుగ పేరొందింది” అని కీర్తిస్తారు. 
తగిరంచ నర్సింహారెడ్డి 


ఫరీదుపేటలోని రైతుకుటుంబం నుంచి కవిగా ఎదిగిన తగిరంచ నర్సింహారెడ్డి 
ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇంగులం, సిపిఎస్‌ పోరుశతకం అనేవి ఈయన 
రచనలు. గజల్‌ రచనలోనూ సాధన చేస్తున్నారు. 

పల్లెల్లో వ్యవసాయం ధ్వంసమౌతున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన నర్సింహారెడ్డి 
వాననీటి మీదనే ఆధారపడ్డ తెలంగాణ సాగుబడి రైతుజీవితాన్ని ఎట్లా కల్లోలం 
చేస్తున్నదో కవిత్వంగా మలచినారు. పాలకుల నిర్లక్ష్యం ఒకవైపు, తరుముకొస్తున్న 
కరువు మరోవైపు రైతన్న జీవితాన్ని కల్లోలం చేస్తున్నాయంటారు. పెరుగుతున్న అప్పులు, 
వట్టిపోతున్న బోర్లు రైతును ఆత్మహత్యల బాట పట్టిస్తున్నాయని నర్సింహారెడ్డి మూలాలు 
తెలిసి మాట్లాడుతారు. 


92 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


“ఈ దేశం వెన్నెముక/ వేయి ముక్కలయ్యింది 

అన్నపూర్ణ అయిన రాష్ట్రంలో/ రైతన్నకు ఆహారం పత్తిమందులైనవి 

ఎడ్లకు కట్టేసే పగ్గాలే/ రైతన్న మెడకు ఉరితాళ్లవుతున్నాయి అని రైతుల 
దీనస్థితిని కండ్లకు కట్టినారు. 
సుప్పని సత్యనారాయణ 

బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామానికి చెందిన సుప్పని 


సత్యనారాయణ తెలుగు పండితునిగా పనిచేస్తున్నారు. ఆయన వచన కవితాసంపుటి 
అరుణిమ. అందులోని చాలా కవితలు వివిధ పత్రికల్లో అచ్చయినాయి. 


సుప్పని భావుకత వినూత్నంగా ఉంటుంది. అందులోనూ అభ్యుదయం 

ఆకాంక్షిస్తారు. బాల్యమధురిమలు, ప్రకృతి రమణీయత, తెలంగాణ సంస్కృతి, 
దేశాభ్యుదయం ఈయన కవితల్లో తొణికిసలాడుతుంది. ఉదయాన్ని 'నిశి పైట కొంగును 
కప్పుకొన్న/ విశ్వజననికి/ పసిడికాంతులు అద్దుతున్న/ అరుణోదయ బింబ ప్రవాహ 
సమయం” అంటారు. మరోచోట సామాజిక మార్పును ఆశిస్తూ- 

చీకటి చీదరించుకున్న ఆ క్షణం నుంచి/ రేపటి తూరుపు కడుపున 

ఉదయభానుడినై జన్మించి/ నవ సమాజ నిర్మాణానికి... 

కాంతి కిరణమవ్వాలని/ నా ఆచరణకు ఈ క్షణం నుంచే 

అంకురార్పణ చేస్తున్నాని ప్రతినబూనుతారు. 


వై. సాయిలు 


ఆరోగ్యశాఖలో పనిచేసి విరమణ పొందిన వై.సాయిలు కవిత్వంతో 
సేదదీరుతున్నారు. కామారెడ్డిలో ఉంటున్న వీరు సున్నితత్వం, సరళమైన పదాల 
మేళవింపుతో కవితలు రాస్తున్నారు. తన 62 కవితలను ఆకాంక్ష పేరుతో 
సంపుటీకరించారు. “పేమ ఒక పద్మవ్యూహం కావాలని కోరుకునే సాయిలు అది 
'నిత్య్వవసంతమై జీవితంలో కోకిల రాగాన్ని ఆలపించాలి/ మనసంతా ఆనందమై/ 
నిశ్శబ్ద సంగీతాన్ని వినిపించాలి అన్నదే ఆయన ఆకాంక్ష 

“పాత జ్ఞాపకాలు తాజా పరిమళంలా/ నిత్యం మనసులో గుబాళిస్తాయి” 
అంటూనే వాటిని తడిగా నిలుపుకోవాలని పిలుపునిస్తారు ఆయన. తన జీవితానుభవం 
జోడిస్తూ 'చికిత్సకు లొంగని వైద్యం ఉంటుందా/ భాషకు అందని భావం ఉంటుందా” 
అని బతుకుపోరాటాన్ని తుదిదాకా వీరునిలా సాగించాలని కోరుతారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 93 


రామాయంపేటకు చెందిన ఎనిశెట్టి గంగాప్రసాద్‌ కామారెడ్డిలో ఉంటున్నారు. 
విశ్రాంత ఉపాధ్యాయులు. తన మనసులోని భావాలను సరళమైన భావాలను కవితలుగా 
అల్లుతున్నారు. వాటిని ఆక్రందన, మొర పేర్లతో సంకలనాలుగా ప్రకటించారు. అలాగే 
ఉపాధ్యాయులైన పెద్ది అంజన్‌ కుమార్‌ది బీబీపేట. ఆయన తనకవితలను కవితా 
రసర్సురి పేరుతో వెలువరించారు. 


ఆస్పతివార్‌ భూమన్నది జుక్కల్‌ మండలంలోని పెద్ద ఎడిగె గ్రామం. చిక్కని 
వచనంతో పాటు చక్కని గేయాలు కూడా రచించారు. ఆయన మినీ కవితలు పండిత, 
పామర జనరంజకంగా ఉంటాయి. వృత్తిరీత్యా జూనియర్‌ కళాశాల అధ్యాపకుడైన 
శేషారావు వైద్య కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందినవారు. ఆయన 
కవిగా, పుస్తక సమీక్షకునిగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఎప్పటికప్పుడు 
సామాజిక సమస్యలపై కవిత్వం రాస్తున్నారు. వారి సతీమణి ఉమాశేషారావు కూడా 
వచన కవితలు రచిస్తున్నారు. వీరి రచనలు అనేక పత్రికల్లో అచ్చయినాయి. 

కామారెడ్డిలోని ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులైన అమరేశం ప్రభాకర్‌ రావు 
ఆయా సందర్భాలలో రాసిన వచన కవితలు పలు సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. 
వీరు సుప్రసిద్ధ పండితుడు, పరిశోధకులైన ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ 
కుమారుడు. రాజంపేటవాసి, ఉపాధ్యాయుడైన పి.వి.భైరవన్‌ శర్మ వచన కవితలు, 
గేయాలు రాసినారు. వాటిని మారుతీ సూక్తిసుధ, స్నేహకుసుమాలుగా ప్రకటించారు. 


వీరేకాక వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కవి సమ్మేళనాలు, కార్యశాలలు 
నిర్వహించి ప్రచురించిన సంకలనాలలో కవిత్వం ప్రచురింపబడిన కవులు కూడా 
ఉన్నారు. వారిలో నాయిని రాములు (బాన్సువాడ), తిరుమల తిరుపతిరావు 
(చిన్నమల్లారెడ్డి), అమరేశం (ప్రసాద్‌ (కామారెడ్డి), బి.చలపతి (కామారెడ్డి), 
డా. సిహెచ్‌. కృష్ణప్రసాద్‌ (కామారెడ్డి), కీ.శే. కొండా రాజశేఖర్‌ గౌడ్‌ (బాన్సువాడ), 
మందపీతాంబర్‌ సిహెచ్‌.రాజేందర్‌ (కామారెడ్డి), జి. సేనాపతి (కామారెడ్డి), అరుంధతి 
(కామారెడ్డి), సుమిత్రానంద్‌ (చిన్నమల్లారెడ్డి), మెంగవరం పవన్‌ కుమార్‌ (కామారెడ్డి), 
డా.నమిలికొండ సునీత(కామారెడ్డి), డా.కె. దుర్గాదేవి (కామారెడ్డి), రాంచంద్రం 
(కామారెడ్డి), ప్రమోద్‌ రాజు (కామారెడ్డి), గాండ్ల వీణ (బీబీపేట), రూప్‌సింగ్‌ 
(క్యాసంపల్లి), దిగంబర్‌ (నాగిరెడ్డిపేట), బి. నాగభూషణం (కామారెడ్డి), రమేశ్‌ చైతన్య 
(కామారెడ్డి), గంగాకిషన్‌ (కామారెడ్డి), సాయిరెడ్డి (ఫరీదుపేట), జె.హిరణ్మయి 
(కామారెడ్డి), భారతి (కామారెడ్డి), ఎస్‌. వేణుగోపాలచారి (ఘన్‌పూర్‌), శ్రీపతి 


94 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


(కామారెడ్డి), అల్లాడి రమేశ్‌ (కామారెడ్డి), కాసాలి వెంకటేశం (కామారెడ్డి, భానుచందర్‌ 
(తాడ్వాయి), పబ్బ విజయశ్రీ (కామారెడ్డి, వెంకటేశ్‌ (తుజాల్‌పూర్‌), హరికృష్ణ 
(మల్మాపూర్‌) తదితరులు ఉన్నారు. 

5.5. కథ, నవలా సాహిత్యం 


జీవితంలోని ఏదో ఒకపార్వాన్ని కళాత్మకంగా వ్యాఖ్యానించేది కథ. జీవితానికి 
చిత్రిక పడుతూ విసృత ఇతివృత్తంతో నవల రూపుదిద్దుకుంటుంది. అందుకే ఇతర 
ప్రక్రియల కన్నా కథ, నవలలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 

కామారెడ్డి జిల్లా విషయానికివస్తే అనేక సాహితీ ప్రక్రియలు విసృతంగా వర్ధిల్లినా 
ఎందుకనో ఈ రెండు ప్రక్రియలు అంతగా సృజించబడలేదు. శతకాలు, నాటకాలు, 
పద్య, వచనకావ్యాలు పుంఖానుపుంఖాలుగా వెలువద్దా కథ, నవలా రంగం అంతగా 
వికసించలేదు. అసలు లేదని కాదు, కానీ ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఈ రంగంలో 
ప్రగతి తక్కువనే చెప్పాలి. కవిత్వంతో పోల్చుకున్నా ఇక్కడి నుంచి కథలు, నవలల 
సంఖ్య స్వల్పమే. 
లోకమలహరి 

కామారెడ్డి జిల్లాలో ఆధారాలు లభిస్తున్నంత వరకు తొలి నవలా రచయితగా 
లోకమలహరి అని చెప్పవచ్చు. ఆయన జగ్గని ఇద్దె, సంఘం నవలలు రచించారు. 
వీవీపీటవాసియైన లోకమలహరి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు 
వెంకమాంబ, లక్ష్మయ్య. ఈయన స్వయంకృషితో ఎదిగి వేద వేదాంగాలను అధ్యయనం 
చేసి వేదాలకు వ్యాఖ్యానాలతో పాటు అనేక రచనలు చేశారు. 


ఆయన మొదటి రచన 'జగ్గని యిద్దె 1955లో అచ్చయింది. తెలంగాణ 
పలుకుబడులు, పల్లీయుల భాషలో రాసింది. రచయిత ముఖపత్రంలోనే ప్రకటించినట్లు 
“పచ్చి పల్లెటూరి భాషలో ఈ నవల రాయబడింది. ఈ నవలను ఆనాడు ప్రముఖ 
సాహితీవేత్త మాడపాటి హనుమంతరావు, సుజాత పత్రిక సంపాదకులు గడియారం 
రామకృష్ణశర్మ ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావు 
మెచ్చుకొని ప్రశంసావాక్యాలు రాశారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అన్ని వర్గాలకు విద్య అవసరం అనే లక్ష్యంతో 
ఈ నవల రచించబడింది. ఇందులో జగ్గడు అనే హరిజన బాలుడు పశువుల కాపరి 
హత ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నతస్థానానికి ఎదగడం, వయోజన 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 9 


విద్యావ్యాప్తికి కంకణబద్దులు కావడం ఇందులోని ఇతవృత్తం. ఆ నిరుపేద బాలున్ని 
చేరదీసి, పురుషోత్తమరావు అనే ఉపాధ్యాయుడు అతని తల్లిదండ్రులను ఒప్పించి 
చదువు చెప్పించడం, ఆ ఊళ్లో హరిజన విద్యాప్రచారం చేయడం, అది నచ్చని ఆ 
ఊరి పటేండ్లు ఆ పంతులును బదిలీ చేయించడం, అయినా ఆ ఉపాధ్యాయుడు 
జగ్గన్ని ప్రోత్సహించడంతో అతడు లాయరు జగదీశ్‌గా ఉన్నత స్థానానికి చేరుకోవడం 
ఇందులోని ప్రధానాంశాలు. 

అలాగే పటేలు పరివర్తన, ఆయన కొడుకు సురేందర్‌రెడ్డి సహాయంతో జగదీశ్‌ 
వయోజన పాఠశాలలు స్థాపించి గ్రామ గ్రామాన అక్షరాస్యులను తయారుచేయటం, 
గామ పాలన, పారిశుద్ధ్యం, ఆరోగ్యసూత్రాలు పాటించటం, చేతివృత్తుల వికాసం 
తదితర అంశాలు కూడా రచయిత నిర్మాణాత్మకంగా చర్చించారు. కథాగమనంలో 
పల్లెటూరి పలుకుబడులు, సామెతలు ప్రయోగించడం నవలకు పుష్టిని కలిగించాయి. 
తెలంగాణ పల్లెభాష వాడటం ఇతివృత్తానికి జీవం పోసినట్లుగా సాగింది. 1955లోనే 
తెలంగాణ భాషలో నవల రాయటం, రచనను సంస్మరణోద్యమానికి, విద్యాప్రచారానికి 
సాధనంగా వినియోగించడం రచయిత పురోగామి దృక్పథాన్ని తెలుపుతుంది. 


జగ్గని యిద్దెనే కాక లోక మలహరి “సంఘము” పేరుతో మరో నవల రచించారు. 
ప్రజల్లో సహకార భావన ప్రచారం చేసి ఉమ్మడిగా దేన్నైనా సాధించుకోవచ్చుననే 
సందేశంతో ఈ నవల నడుస్తుంది. ఇవి కాక లోకమలహరి జగదీశ్వర భజనమాల, 
నాగలక్ష్మి, ఎండమావులు రచించారు. అనంతరకాలంలో నాలుగు వేదాలకు భాష్యములు 
రచించారు. 
గరిశకుర్తి రాజేంద్ర 

పోస్టల్‌ శాఖలో చాలా ఏండ్ల పాటు ఉద్యోగం చేసిన గరిశకుర్తి రాజేంద్ర 
కామారెడ్డి పట్టణవాసి. ఆయన వచనకవిత, గేయం, నాటిక వంటి ప్రక్రియల్లో రచనలు 
చేసినా ఆయన ప్రధానంగా కథారచయిత. మూడు కథాసంపుటాలను వెలువరించారు. 
మొదటిది పండుగ కథలు, రెండోది ఇంటగెలిచి, మూడోది అమ్మమనసు. 

2000 సంవత్సరంలో వచ్చిన పండుగ కథలు రాజేంద్ర తొలిప్రయోగం. 
అందులో కథలు చిన్నవే. కానీ సందేశం, ప్రయోజనంలో పెద్దవి. పోస్టల్‌ ఉద్యోగిగా 
ఆయన చూసిన, ఎదుర్శొన్న అనుభవాలు కథలుగా మలచినారు. సందర్భోచితంగా 
తెలుగు పండుగలు, ఆ సందర్భంగా పల్లెల్లో వెల్లివిరిసే ఆనందాలు చక్కగా వర్ణించారు. 
ఇక 'ఇంటగెలిచి లో కథలు మొదటిదాని కంటే పరిణత స్థాయినందుకున్నాయని 
అనిపిస్తుంది. ఇందులోని 16 కథల్లో కొన్నిచిన్నవి, కొన్నిపెద్దవి ఉన్నాయి. 


96 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఇందులోని మొదటి కథ “పదిరూపాయల నోటు” పెద్దలు తమ కొడుకు పిల్లల్ని, 
బిడ్డ పిల్లల్ని సమానంగా చూడాలని చెబుతుంది. “మబ్బు వీడింది కథ 2002లో 
ఆంధ్రప్రభలో అచ్చయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అనుమానపు 
పొరలు ఆవరించడం, వరుసకు బాబాయి అయ్యే పెద్దాయన అందుకు కారకుడైన 
పోకిరీకి బుద్ధిచెప్పి ఆ పొరల్ని తొలగించడం ఇందులోని వస్తువు. విషయమేంటో 
తెలుసుకోకుండా భార్యను అనుమానించడం తగదని ఈ కథ తెలుపుతుంది. అలాగే 
ఒంటరైపోతున్న కుటుంబ వ్యవస్థలో పెద్దల అవసరాన్ని చాటుతుంది ఈ కథ. ఈ 
సంకలనంలో బాబోయ్‌ తెలుగు కవిసమ్మేళనం” హాస్య వ్యంగ్య కథ. ఇప్పటి కవులు 
రాసింది కక్కి వెళ్లిపోవటం తప్ప ఎదుటివారి కవిత్వం వినరనే సత్యాన్ని దెప్పిపొడుస్తుంది. 

గరిశకుర్తి రాజేంద్ర నిజాయితీకి నీరాజనం పేరుతో శ్రవ్య నాటికలు, 
హృదయాన్వేషణ, బాల గేయమాల పేర్లతో గేయాలు, కవితాలత అనే కవితా 
సంకలనం, భక్తిసుధ, జ్ఞానసుధ అనే ఆధ్యాత్మిక వ్యాసాలు సహా మొత్తం 10 పుస్తకాలు 
ప్రచురించారు. 
సిరిగాద శంకర్‌ 

సిరిగాద శంకర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రధానోపాధ్యాయులుగా రిటైరయి 
కామారెడ్డిలో ఉంటున్నారు. కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు రచించారు. పాప, 
పో, లే, పద, రా పేర్లతో కవితా సంపుటులం, ఎందుకు, మన ప్రణాళికలు, గురజాడ 
జీవితం - సాహిత్యం, ఆధ్యాత్మిక నిధి, స్వేచ్చా విహంగాలు వంటి అనేక రచనలు 
చేశారు. 

ఆయన రెండు నవలలు కూడా రచించారు. మొదటిది “ఆడపిల్లేనా..?” రెండోది 
ప్లీజ్‌ మా నాన్నను పెండ్లి చేసుకోండి ఈ రెండు నవలలూ యథార్థ సంఘటనలను 
కొన్ని మార్పులతో నవలలుగా మలచినట్టివే. ఆడపిల్లేనాలో వరకట్న సమస్యతో పాటు 
పురుషాధిపత్యము, ఫలితంగా జరిగే పరిణామాలు చిత్రించారు. ఇందులో ప్రధాన 
పాత్ర స్వప్ప వరకట్న వేధింపులకు గురికావటం, అత్తమామల బాధ్యతారాహిత్యం, 
భర్త దురలవాట్లు, జులాయి తనం, నేరం చేసి జైలు పాలు కావడం, ఆత్మవిశ్వాసంతో 
స్వప్న చిన్నపిల్లతో మళ్లీ చదువు మొదలుపెట్టడం, డాక్టరెట్‌ వరకు చదివి 
అధ్యాపకురాలిగా ఉద్యోగం సంపాదించటం ఈ నవలలోని ప్రధాన ఘట్టాలు. 
పరిమాణంలో చిన్నదే అయినా ప్రీ అభ్యుదయాన్ని కాంక్షించిన నవల ఇది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 97 


సిరిగాద శంకర్‌ రెండో నవల ప్లీజ్‌ మా నాన్నను పెండ్లి చేసుకోండి” శీర్షికలోనే 
కొత్తదనం చూపించారు. కథంతా (ప్రేమ, పెండ్లి, త్యాగం చుట్టు తిరుగుతుంది. భారత 
కుటుంబ వ్యవస్థ బెన్నత్యం చాటేలా రచయిత దీన్ని మలచినారు. తండ్రి తాను 
యుక్త వయసులో ఉన్నప్పుడు కోల్పోయిన (ప్రేమను 

జీవిత చరమాంకంలో పిల్లలు ఆయనకు అందివ్వటానికి చేసిన కృషి ఈ 
నవలలో సరళంగా వర్ణించబడింది. 


వీటితోపాటు సిరిగాద శంకర్‌ 10 వేల తెలుగు, ఇంగ్లీషు సూక్తులతో రెండు 
పెద్ద సంకలనాలు కూడా వెలువరించారు. అవి విద్యార్థులకు ఉపన్యాసకులకు ఎంతో 
ఉపయుక్తంగా ఉన్నాయి. 
హుమాయున్‌ సంఘీర్‌ 

నాగిరెడ్డిపేటకు చెందిన హుమాయున్‌ సంఘీర్‌ ప్రధానంగా కథా రచయిత. 
ఆయన కవి, నటుడు కూడా. లఘు చిత్రాల ద్వారా ప్రతిభావంతుడైన కళాకారునిగా 
పేరు తెచ్చుకున్నాడు. సంఘీర్‌ 80 కథలు, 20 కవితలు పలు పత్రికలు, సంచికల్లో 
అచ్చయినాయి. 

ఆయన మొదటి కథ 'తోడు బతుకమ్మ 2011లో నమస్తే తెలంగాణ బతుకమ్మ 
సంచికలో ప్రచురించబడింది. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద బతుకమ్మకు తోడుగా 
ఒక చిన్న బతుకమ్మను పేర్చడం మన సంప్రదాయం. దాన్ని అక్కా చెల్లెళ్ల ఆత్మీయ 
బంధానికి అన్వయించి అల్లిన కథ ఇది. పసిపిల్లలున్న అక్క చనిపోతే ఆ పిల్లలకోసం 
అక్క స్థానాన్ని చెల్లెలు పూరించడం ఇందులోని వృత్తాంతం. ఈ ఇతివృత్తానికి హృద్యమైన 
మానవ సంబంధాలను, సున్నితత్వాన్ని జోడించి కథ అల్లినతీరు ఎంతో బాగుంది. 

ఆయన మరో కథ పచ్చశీర రియల్‌ ఎస్టేట్‌ దందాల నేపథ్యంలో రాసింది. 
పట్టణ శివారుకు దూరంగా ఉన్న పంటభూముల్ని కూడా రియల్లర్లు వెంచర్లు చేసి 
ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములను రైతులను మభ్యపెట్టి 
తక్కువ ధరకు కొంటున్నారు. అక్కడ పంట పండకుండా, ఇండ్లూ కట్టకుండా ఏండ్ల 
తరబడి పడావుగా మిగిలిపోతున్నాయి. దాంతో సమాజానికి జరుగుతున్న నష్టాన్ని 
గుర్తించిన రైతులు ఆ భూములను దున్నుకోడం ఈ కథలోని సారాంశం. భూమికి 
రైతుతో ఉన్న అనుబంధాన్ని వినూత్నంగా ఈ కథ ఆవిష్కరించింది. పంటను భూమికి 
పచ్చశీరగా వర్ణించిన కథ ఇది. 


98 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అలాగే సంఘీర్‌ “పంచుకునే మనసుంటేనే కథ ఈనాడు వారి విపుల సంచికలో 
ప్రచురించబడింది. మనస్పర్థలతో ఇద్దరు స్నేహితురాళ్లు విడిపోడం ఇందులోని వస్తువు. 
కాలక్రమంలో తెచ్చిపెట్టుకున్న ఇగోలతో చిన్నప్పటి ఆత్మీయతలు కోల్పోయి అగాధం 
పెంచుకోవటం ఇందులో చిత్రించబడింది. జీవిత విలువలను గుర్తుచేస్తూ అందరినీ 
ఆలోచింపజేస్తుంది ఈ కథ. అలాగే 'నమితామిత కామితము” ప్రేమోన్మాదుల ఆసిడ్‌ 
దాడుల నేపథ్యంలో రాసిన కథ. ముగింపు ఆలోచింపజసేలా ఉంది. తెలుగు వెలుగు 
పత్రికలో అచ్చయిన కథ '“సారకుక్కు మనిషికి కుక్కకు ఏర్పడ్డ అవినాభావ సంబంధాన్ని 
కండ్ల ముందు నిలుపుతుంది. సంఘీర్‌ కథలే కాకుండా కవితలు కూడా తెలంగాణ 
బతుకుకు అద్దం పట్టేలా ఉంటాయి. 

గన్ను కృష్ణమూర్తి రాసిన తపస్సు కథా సంకలనం 2010లో వచ్చింది. 
అందులో 27 కథలున్నాయి. ఈ కథల్లో ఆయన హాస్యం, వ్యంగ్యం మేళవించి సామాజిక 
సమస్యలు చర్చించారు. ఇవి జీవితపు లోతులు, సామాజిక స్థితిగతులకు అద్దం పట్టెలా 
ఉన్నాయి. 

అందులో మొదటి కథ “తపస్సు” కృష్ణమూర్తి 17 ఏండ్ల వయస్సులో రాసింది. 
ఇందులో దయాహృదయం గల ఒక యువకుడు లోకోపకారం కోసం ఒంటిమీది 
బట్టలు కూడా త్యాగం చేస్తాడు. ప్రశాంత్‌ అనే ఆ యువకుడిని దొంగగా అనుమానించి 
పోలీస్‌ స్టేషన్లో బంధించి హింసించడం తపస్సు కథలోని ఇతివృత్తం. నిజాయితీగా 
నడుచుకునేవారిని సమాజం హింసిస్తున్నదనే సందేశం ఈ కథలో ఉంది. మరో కథ 
కట్నం ఒక యథార్థ సంఘటన నేపథ్యంలో రాసింది. ఒక దినపత్రికలో వచ్చిన వార్త 
రచయితను కదిలించగా రాసిన కథ. తల్లిలేని ఆడపిల్ల తండ్రి బిడ్డ పెండ్లి కోసం 
వరకట్నం కింద పొలం ఇచ్చి, ఇల్లు తాకట్టు పెట్టి నిశ్చితార్థం జరిపిస్తాడు. కట్నం 
దురాశతో మగపెళ్లివారు హింసించడం, కన్నతండ్రే కూతురు తలనరికి చంపిన 
హృదయవిదారకమైన ఘటనను రచయిత ఇందులో చిత్రించినారు. కదిలించే కథ 
ఇది. 

కాలేజీలో సమ్మె నేపథ్యంలో రాసిన కథ “సమ్మె” చిన్న కారణంతో విద్యార్థులు 
చేసిన సమ్మె బజారులో ఉన్న పసిపాప ప్రాణాలు బలితీసుకునేలా పరిణమించడం 
ఈ కథలోని వస్తువు. అలాగే మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు చిత్రిస్తూ రాసిన 
కథ 'చీపురుకట్ట. గాడిదల మీద రాసిన వినూత్న కథ 'చూస్మో నా తడాఖా”. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 99 


కార్లు తుడిచే బాలకార్మికుడు ఆక్సిడెంటులో గాయపడి కార్లో ఆస్పత్రికి 
తరలిస్తుంటే 'నేను కారెక్కాను” అని మురిసిపోయే కథ “తీరిన కోరిక. ఆధునిక 
మానవుడు అభివృద్ధిలో అంతరిక్షం వైపు దూసుకుపోతుంటే నైతికంగా పతనమవుతున్న 
దుస్థితిని వర్ణించిన కథ “సామాన్యుని స్వగతం”. అలాగే పశువుల మాంసమే కాదు, 
స్మశానంలోని మానవ కళేబరాలతో డబ్బులు సంపాదించుకునే అమానవీయ ప్రవృత్తిని 
చిత్రించిన కథ 'మల్లెతోట- స్మశానవాటికి ఇలా గన్ను కృష్ణమూర్తి కథలు 
ఆలోచింపజేసేలా ఉంటాయి. 

అయాచితం అరుణకుమారి తెలంగాణ భాషను ఆంధ్ర విద్యావంతులు 
గేలిచేసిన ఘటనను "నా బంగారు తల్లి” పేరుతో చక్కని కథగా మలచినారు. ఆమె 
తెలంగాణ భాష గొప్పదనాన్ని చాటేలా ఈ కథను తీర్చిదిద్దారు. ఒక తెలంగాణ 
అమ్మాయికి ఆంధ్రా అబ్బాయికి పెండ్లి జరగడం, అబ్బాయి బంధువులు అమ్మాయి 
తరఫువారి భాషను వెక్కిరించడం, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన 
అమ్మాయి ఇక్కడి భాష ప్రత్యేకతను ధైర్యంగా చాటటం ఇందులోని ఇతివృత్తం. ఈ 
కథలో సందర్భానుసారం “'తోలుకపోవడం, తోలుకరావడం, తలె లాంటి పదాలను 
వ్యాకరణపరంగా వివరించడం బాగుంది. 


గరకరాజుల సుమంత్‌ ది కామారెడ్డి. వృత్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సమాజంలో 
పెరిగిపోతున్న అమానవీయ ఘటనలను కదిలించే కథలుగా మలచినారు. ఆస్పత్రులలో 
జరుగుతున్న తతంగాలను కదిలించే కథలుగా రచించారు. 

భట్టు దేవికారాజ్‌ ప్రధానంగా గాయని. పిట్లం మండలంలోని చిల్లర్లి వారి 
స్వస్థలం. “స్వరజు అనే కలం పేరుతో కథలు, గేయాలు, వచన కవితలు రచించారు. 
మధురానుభూతి అనే కథల సంపుటి వెలువరించారు. వాటిలో ప్రేమకథలతో పాటు 
ఉద్యమ సంబంధమైన కథలూ ఉన్నాయి. “బోళాతనం) తెలంగాణ రాష్ట ఆవశ్యకతను 
వివరించిన కథ. అందులోని వీరయ్య పాత్ర ద్వారా తెలంగాణ చైతన్యం చిత్రించారు. 
ఆమె రుక్మాంగద మహాత్యం అనే నాటికను కూడా రాసినారు. 

శ్రీపతి మూగమల్లేశం, డ్యూటీ, మృత్యువు కోసం, డా॥వి. శంకర్‌ 'ఒక సూర్యుని 
ఉదయం) ఆలోచింపజేసే కథలు. 


5.6. తెలంగాణ ఉద్యమ సాహిత్యం 


దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వారుస్వామి 1947లో ఇందూరు 
జైలులో బంధించబడటం వల్ల కామారెడ్డి జిల్లా మీద తెలంగాణ చైతన్యం ప్రభావం 


100 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఉంది. జైలు గోడలపై బొగ్గుతో దాశరథి రాసిన పద్యాలు జిల్లా కవులను ఎంతో 
ప్రభావితం చేశాయి. 


ఓ నిజాము పిశాచమా! కానరాడు/నిన్నుబోలిన రాజు మాకెన్నదేని 

తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రత్నాలవీణ! 

మలిదశ ఉద్యమానికీ స్ఫూర్తినిచ్చిన ఈ పద్యం రగులుతున్న నిప్పురవ్వ 
లాంటిది. దాశరథి ప్రేరణగా ఈ జిల్లాకవులు తెలంగాణ రాష్ట సాధనకోసం రచనలు 
చేశారు. ఉద్యమించారు. 

1969 ఉద్యమం నాటికి ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ సాహిత్యసృష్టి అంతగా 
జరగలేదు. కానీ ఆనాడు కామారెడ్డిలో ఉన్న ఎనిశెట్టి శంకర్‌ ఉద్యమాన్ని అణచివేస్తున్న 
నాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెలంగాణ నాదు ధ్యేయం, లేదోయి వేరుపాయం/ 


నువు లేపినట్టి గాయం, రాయించె ఇట్టి గేయం అని ఒక గేయం రాసినట్లు 
తెలుస్తున్నది. 

అది తప్ప తెలంగాణ అస్తిత్వ ప్రకటనకు సంబంధించిన వేరే రచనలు వచ్చిన 
దాఖలా లేదు. 70వ దశకంలో వామపక్ష విప్లవోద్యమ భావజాల ప్రభావం అధికంగా 
ఉండటం వల్ల “సామాజిక మార్పు కోసం కవిత్వం” అనే దృక్పథంతోనే కవిత్వం 
రాసినారు. ప్రాంత విముక్తి కంటే, పీడిత ప్రజల విముక్తికే ఆనాటి రచయితలు 
ప్రాధాన్యమిచ్చినారు. తర్వాత కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకవిత్వం సృజింపబడలేదు. 
ఈ పరిస్థితి దాదాపు 1995 ప్రాంతం వరకు కొనసాగింది. 

ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రజల సమస్యలు, రైతులు, కార్మికులు, కూలీలు 
దోపిడీకి గురవుతున్న తీరు, కన్నీళ్లు వంటి అనేక అంశాలను ఇక్కడి కవులు కవిత్వంగా 
మలిచారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావనతో కవితలల్లిన కవులు లేరు. 


1996 తర్వాత పరిస్థితిలో మార్చు వచ్చింది. తెలంగాణ జనసభ, తెలంగాణ 
ఐక్యవేదిక వంటి సంఘాలు ఏర్పడటం, ఆయా సంస్థల కార్యక్రమాలు ఈ జిల్లాలో 
నిర్వహించడం, కోస్తాంధ్ర పాలనలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, వివక్ష 
అణచివేతలను తెలియజెప్పేలా సభలు, సమావేశాలు నిర్వహించడంతో తెలంగాణ 
గురించి చర్చించుకునే వాతావరణం ఏర్పడింది. వాటికి హజరైన ఆచార్య 
కె. జయశంకర్‌, ఆచార్య కేశవరావు జాదవ్‌, ఆచార్య ఎం.కోదండరాం, డా.నందిని 
సిధారెడ్డి, టి. హన్మాండ్లు, విమలక్క, దేశపతి శ్రీనివాస్‌, తెలంగాణ నీటిపారుదలరంగ 
నిపుణులు విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే తదితరుల ప్రసంగాలు కొత్త 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 101 


ఆలోచనలు రేకెత్తించాయి. కామారెడ్డి జిల్లాలో వారు అనేక ప్రాంతాల్లో పర్యటించి 
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించి చెప్పటం కవులను, రచయితలను 
బాగా ప్రభావితం చేశాయి. 


తెలంగాణ దు:ఖం ఇక్కడి రచయితలను కలచివేసింది. పల్లెల్లోని ప్రజల 
కష్టాలకు చలించిపోయిన సాహిత్యకారులు పైన పేర్మొన్న సంస్థల కార్యకలాపాల్లో 
పాల్గొన్నారు. రచనలు చేశారు. రైతు ఆత్మహత్యలు అధికంగా జరిగిన మాచారెడ్డి 
మండలంలో కొందరు కవులు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


2002లో తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు కావడంతో తెలంగాణ 
భావజాలంతో రచనలు చేస్తున్నవారికి ఒక ఆలంబన దొరికినట్లయింది. జిల్లాలో 
అప్పటికే పనిచేస్తున్న సాహిత్య సంస్థలు తెలంగాణకు అనుకూలంగా పనిచేయడం, 
ఇక్కడి బతుకును చిత్రించే కవిత్వం రాయించి సంకలనాలు వేయడం మొదలయింది. 
తెలంగాణ చరిత్ర ఇప్పటి తరానికి తెలియకుండా వివక్షకు గురౌతున్న విషయం 
వివరిస్తూ డా.వి. శంకర్‌ రాసిన వ్యాసం 2003లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో అచ్చయి 
కొత్త ఆలోచనలు రేకెత్తించింది. కె.చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ 
రాష్టసమితిగా ఒక ప్రజాస్వామిక రాజకీయపార్టీ ఏర్పడటం కవులందనీ ధైర్యంగా 
తెలంగాణవాద రచనలు చేయడంలో ఆత్మవిశ్వాసం నింపింది. ఎక్కువ మంది కవుల 
స్పందనలు సంకలనాలలో వ్యక్తమై ఉన్నందున వాటిలోని కవితలను ముందుగా 


తెలుసుకుందాం. 
గాయి 


2002 నవంబరులో తెలంగాణ రచయితల వేదిక నిజామాబాదు జిల్లా 
మహసభలు జరిగాయి. జిల్లా కవులు, రచయితలు, కళాకారులను పెద్దఎత్తున ఒక్కచోట 
చేర్చిన తొలి సందర్భమది. అప్పటి నిజామాబాదు జిల్లా కవుల రచనలతో 
'గాయి'పేరుతో వచ్చిన కవితాసంకలనం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఆవిష్కరించారు. 
అందులో కామారెడ్డి జిల్లా కవుల రచనలు కూడా ఉన్నాయి. తెలంగాణావాదంతో 
జిల్లాలో వెలువడిన తొలి సంకలనం అదే. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, ఆంధ్రా 
వలసపాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఇక్కడి కవులు రాసిన 
కవితలిందులో ఉన్నాయి. 

డా॥ అయాచితం నటేశ్వరశర్మ రాసిన 'వంచిత స్వర్గంలో ఒకప్పుడు రత్నాలు 
రాల్చిన తెలంగాణ వీణ ఇప్పుడు రాగాలు పలుకడం ఎందుకు మానేసిందో 


102 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


విశ్లేషించాడు. ఇంట్లో పుట్టినవాణ్ని చావగొట్టి మనింట్లో తిష్టవేసి కూర్చున్న అతిథి 
సంగతి తేల్పాలంటారు. విజ్ఞవీగిన దుర్మార్గానికి “సమైక్యం? అనడం కుట్ర అంటారు. 
అందుకే- 


'కంటికి కనబడ్డ ప్రతి అతిథిచోరుణ్ని/ ఇంటిపొలిమేరలు దాటేదాకా 

బాదుకుంటూ సాగనంపడమొక్కటే/ బాధాతప్పులైన స్వర్గవాసులకు మార్గం” 

అన్నారు. గరిశకుర్తి రాజేం[ద్ర తెలంగాణ తల్లి కష్టాలు తొలగించడానికి ఎత్తిన 
కలం దించకుండా పోరాటం చేస్తానని “ప్రతిజ్ఞుచేస్తారు. అనాదిగా తెలంగాణ స్వార్థపరుల 
చేతుల్లో మోసపోతూనే ఉందని, ఇక అటువంటి మోసాలు సాగనివ్వమంటారు. 
తెలంగాణ ప్రజల ప్రతాపాగ్నిలో ఎంతటివారైన మసికాకతప్పదంటారు. 


అమ్మా! నీవు సినిమావాళ్లకు కూడా ఎంత చులకనైపోయావు 
బహూన్ల వెకిలిచేష్టలకు, ద్వంద్వార్థాల మాటలకు బలైపోతున్నావు” 
అని సినిమావాళ్ల వెక్కిరింతలను ఎండగట్టారు. 

ఈ సంకలనంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చినవే కాక ఇతర 
అంశాలపై రాసిన కవితలూ ఉన్నాయి. ఎస్‌.బి.అలీ “లొల్లి” మామిడాల సుధాకర్‌ 
“నా కోరికి తాటి కిష్టయ్య “మూఢనమ్మకాలు”, వి.ఆర్‌. శర్మ. “మంచిమాటి, మోత్సూరి 
అశోక్‌కుమార్‌ 'పైలంగాని బతుకు”, కొండా రాజశేఖర్‌ గౌడ్‌ “పల్లెల పరేషాన్‌” 
ఆలోచింపజేసే కవితలు. 
అద్దం 

కామారెడ్డికి చెందిన స్ఫూర్తిసాహితి 2004లో అద్దం పేరుతో తెలంగాణ 
బతుకును ప్రతిబింబించే కవిత్వంతో ఒక సంకలనం తెచ్చింది. ఉద్యమ నేపథ్యంలో 
వచ్చిన రెండో కవితాసంకలనమిది. సంపాదకులు డా. వి.ఆర్‌. శర్మ, డా. వి. శంకర్‌లు 
తెలంగాణ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టెలా రూపొందించారు. దగాపడ్డ తెలంగాణ 
గడ్డమీద అణగారిపోతున్న బడుగుల జీవితాలు, వారి సంఘర్షణలు, సమస్యలను 
చర్చించి పరిష్మారదిశగా ఆలోచనలు రేకెత్తించే కవితలున్నాయి. ప్రముఖకవుల నుంచి 
కొత్తగా కలం పట్టిన విద్యార్థుల వరకు రాసిన 29 కవితలు ఇందులో ఉన్నాయి. 

నా తెలంగాణలో...” అన్న పేరుతో గఫూర్‌ శిక్షక్‌ రాసిన కవితలో తెలంగాణ 
వ్యథార్థ పరిస్థితిని చిత్రించారు. పొలాల్లో నీళ్లు లేవు గానీ ప్రజల కళ్లల్లో ఉన్నాయంటారు. 
నెత్తిన కట్టెల మోపులు, నెత్తుటి మరకల రాతలు/ చేనులో ఎండే పంటలు, ఇంటిలో 
నిండే ఆకలి మంటలు” తప్ప మరేమీ లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటాడు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 103 


ఆత్మీయతలు మచ్చుకైనా కనిపించని పట్నం పోయినోడు పల్లెను యాదిలోకి 
తెచ్చుకునే 'ఉపాసాలతోటి' కవిత సూరారం శంకర్‌ రాశాడు. తల్లితో కొడుకు 
సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది ఈ కవిత. స్వచ్చమైన తెలంగాణ పల్లెను యాది 
చేసుకోవడం కనిపిస్తుంది. తెలంగాణ ఘనతను కీర్తిస్తూ అల్లి మోహన్‌రాజ్‌ 'తెలంగాణ” 
గీతం ఆలపించగా, విద్యార్థి జలీల్‌ పాషా తెలంగాణను అందమైన గులాబీపుష్పంగా 
పోల్చిచెప్పాడు. మెంగవరం పవన్‌కుమార్‌ అలుపెరుగక ముందుకు సాగాలని “స్ఫూర్తి 
పద్యాలల్లితే, రాజగంభీర్‌రావు తెలంగాణ బతుకును "లొల్లి పద్యాలు'గా మలిచాడు. 
ఈ సంకలనంలో ఎ.నటేశ్వరశర్మ, డా॥చిలువేరు విద్యాసాగర్‌, బి.భానుప్రియ, అర్చన, 
వి.ఆర్‌. శర్మ, మోత్యూరి అశోక్‌ కుమార్‌లు రాసిన కవితలు విభిన్నంగా ఉన్నాయి. 


పొలికేకలు 


కామారెడ్డి కవుల సమాఖ్య ప్రచురణగా ఇది వెలువడింది. కెసిఆర్‌ దీక్షకు 
మద్ధతుగా కామారెడ్డి ఆర్టీవో కార్యాలయం ఎదురుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలేదీక్షలు 
నడిచినప్పుడు ఆవిష్మరించబడింది. ఈ ప్రాంతంలో ఉన్న కవులు అప్పటి ఉద్విగ్న 
పరిస్థితుల నేపథ్యంలో రాసిన కవితలు ఇందులో ఉన్నాయి. డా॥వి. ఆర్‌. శర్మ కృషితో 
స్వల్పకాలంలోనే రూపొందించబడి ఆవిష్కృతమైంది. 


ఒకటే మాట తెలంగాణ 


ఎనిశెట్టి శంకర్‌, తుర్లపాటి లక్ష్మిల సంపాదకత్వంలో నిజామాబాదు నుంచి 
వెలువడిన ఒకటే మాట తెలంగాణ సంకలనంలో కామారెడ్డి జిల్లా కవులు రాసిన 
కవితలు కూడా ఉన్నాయి. 


డా॥అయాచితం నటేశ్వరశర్మ 'మేలుకొన్న పల్లెలో పల్లె తల్లి మేలుకున్నదని 
తన పిల్లలను ఉద్యమబాట పట్టించిన సందర్భాన్ని కవితగా మలచినాడు. ఉద్యమకారుల 
ఉత్సాహాన్ని కీర్తిస్తూ- గుండెనే వాద్యంగా చేసి/కొండల్ని తాకే రణధ్వని చేసి/ 
కొనసాగుతున్న ఉత్సాహం ఇది! అన్నారు. పప్పు నారాయణ “రండ్రి అని ఉద్యమాన్ని 
ఉరకలెత్తించే యువతీయువకులకు ఉత్సాహం నింపే గీతమందించాడు. దండు గట్టి 
తెలంగాణ తల్లి నొసట వీరతిలకం దిద్దుదామని అల్లి మోహన్‌రాజ్‌ 'మా లొల్లి” పేరుతో 
చక్కని గీతమల్లి ప్రజలను ఉద్యమోన్ముఖులను చేశాడు. మతాలకతీతంగా ఉద్యమిస్తున్న 
తీరును అయ్యవారి మురళి వివరించారు. 


రుద్రంగి రమేశ్‌ తెలంగాణకు గ్రహణం వీడే రోజు దగ్గరలోనే ఉందని ‘కమింగ్‌ 
సూన్‌’ అనే కవితలో చెబితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు “ఒకటే మాటి, వేరే ముచ్చటే 


104 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


లేదని ఖరాఖండిగా తేల్చిచెబుతారు డా॥వి. ఆర్‌. శర్మ అష్టావధాని బెజుగామ రామమూర్తి 
తెలంగాణ మాతి ను మందార మకరంద మాధుర్యాలను పంచిన పోతన్నను కన్న 
పుణ్యభూమి అని, కొండల్లో విజృంభించిన కొమురం భీమునికి జన్మనిచ్చిన ధీర అని 
కొనియాడినారు. నైజాం పాలననుండి చస్తూ బతుకుతున్న బతుకులు ఇప్పుడు తడాఖా 
చూపిస్తున్నాయని రాజీవ 'పిల్లి-పులై-జూలు విదిలించిందిలో స్పష్టం చేశారు. 

డా॥ వి.శంకర్‌ *ఐదు మనాది పద్యాలు లో అమరుల శవాలపై ప్రమాణాలు 
చేసిన నేతల నయవంచకత్వాన్ని తూర్పారబట్టినారు. తలవంపులు తేకుండా 
తలెత్తుకునేలా బతకాలనీ, గోడమీది పిల్లులుగా ఉంటున్న నేతలకు వ్యంగ్యంగా 
చురకలంటిస్తూ కర్తవ్యం ఉద్బోధించారు. 

ఇప్పుడు కుక్కలు, ఇంటి కాపలా కాయవు/ దొంగల గంజి నీళ్లకోసం అవి 

తోకాడిస్తూ చొంగ కారుస్తున్నాయి' అని నిర్మాహమాటంగా తేల్చిచెబుతారు. 

“చరిత్ర తిరగ రాయబడుతుంది, నువ్వు బెననక తప్పదు అని “హెచ్చరిక 
చేశారు సూరారం శంకర్‌. “ప్రజాస్వామ్యమంటే” ప్రజలు కోరుకున్నదే జరగాలని 
ఘాటుగా హెచ్చరిస్తారు తగిరంచ నర్సింహారెడ్డి. అలాగే సుమిత్రానంద్‌ “ఇందూరు 
ఖిల్లా ఘనతను రెండు సీసపద్యాల్లో ప్రతిభావంతంగా వర్ణించినారు. 

'అగ్నిధారలతోడ నాడు దాశరథికి, బొగ్గునిచ్చి గోడ బుగ్గచూపె 

ఖైదీలందరికిని కంఠస్థమగునట్లు, రత్నాల వీణకు రాగమిచ్చె” అని తెలంగాణ 
ఉద్యమాగ్నికి ఆజ్యం పోసింది ఇందూరు ఖిల్లానేనని సుమిత్రానంద్‌ చరిత్ర జ్ఞాపకాలను 
తవ్విపోసినారు. సుప్పని సత్యనారాయణ ఆరు గీతపద్యాలలో 'మముగన్న తెలంగాణ” 
అని ఈ నేల ఘనతను కీర్తించారు. విశిష్టమైన చరిత్ర, కళలు, సాహిత్యం, 
సహజవనరులకు నెలవు తెలంగాణ అంటారాయన. 

తెలంగాణ తేరుకో లో యస్‌. బి.అలీ ఇల్లలకగానే పండుగ అయినట్లు కాదు, 
మన పక్కలో బల్లెమింకా మిగిలే ఉంది అని భవిష్యత్‌ కర్తవ్యం గర్హుచేస్తారు. తెలంగాణ 
ఉద్యమాన్ని సమర్థిస్తూ కె.శ్యాం రాసిన ఆంగ్రకవిత ఉన్నాయి. 
ఆఫ్రీ ధక్కా 

ఆఫ్రీ ధక్కా - తెలంగాణ పక్కా నినాదంతో వచ్చిన చిరు సంకలనమిది. 
గఫూర్‌ శిక్షక్‌, డా॥వి. ఆర్‌. శర్మ, సిహెచ్‌. ప్రకాశల సారథ్యంలో రూపొందించబడింది. 
సకలజనుల సమ్మె జరుగుతున్న సమయంలో కామారెడ్డి జెఎసి వేదికగా జరుగుతున్న 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 105 


దీక్షల్లో కవులు, కళాకారుల నిరాహారదీక్ష చేసిన అక్టోబర్‌ 3, 2011నాడు 
ఆవిష్మరించబడింది. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఉద్విగ్న పరిస్థితుల నేపథ్యంలో 
వచ్చిన ఈ సంకలనంలో ఉద్వేగం పాళ్లు ఎక్కువ. ఇందులో 25మంది కవుల 
రచనలున్నాయి. వీటిలో ఎక్కువగా అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాసినవే. 


పుస్తక శీర్షికతో డా॥వి.ఆర్‌.శర్మ రాసిన కవితలో తెలంగాణ ప్రాంతం 
జ్వాలాముఖిలా లావా విరజిమ్ముతున్నదంటారు. 'ఆభ్రీ ధక్మా' గా సకలజనుల సమ్మె 
చేసి తెలంగాణ తప్పనిసరిగా తెచ్చుకుంటామంటారు. డా॥వి. శంకర్‌ రాసిన “సైంధవుని 
నీడలో? చంద్రబాబు రెండు కండ్ల సిద్దాంతం, వారి ప్రైవేటుసైన్యం *'చంద్రదండు” 
ఆగడాలను ఎత్తిచూపగా, సిహెచ్‌. ప్రకాశ్‌ తెలంగాణ గెలిచితీరుతుందంటూ 'ఖాయం'లో 
స్పష్టంచేస్తారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న కరీంకు నివాళిగా సిరిసిల్లా 
గఫూర్‌ శిక్షక్‌ 'జోహార్‌ కరీమన్నా' కవిత రాశారు. 

అలాగే 'కువ్వార్మ మంతా సీమాంధ్రులకు తొత్తులుగా పనిచేస్తున్న తెలంగాణ 
నేతలలోనే ఉందన్నారు మోతుకూరి అశోక్‌ కుమార్‌. తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో 
కనీవినీ ఎరుగని పోరాటమంటారు డా॥ యస్‌.కె. రషీద్‌. రేపటి తెలంగాణ ప్రపంచ 
చరిత్రలో ఉద్యమాలకు “పుణ్యక్షేత్రంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. 
తగిరంచ నర్సింహారెడ్డి సీమాంధ్ర తొత్తులుగా ఉంటూ తెలంగాణకు ద్రోవాం 
చేస్తున్నవారిని గావు పడ్తం” అని హెచ్చరించారు. 

డా॥ అయాచితం నటేశ్వరశర్మ రాసిన కవితలో “ఉద్యమించిన తెలంగాణ” 
కొలువులు, నీళ్లు, భూదోపిడీ చేసిన బకాసురులను తరిమికొడుతుందన్నారు. సకల 
జనావళి రణతంత్రంతో ఉద్యమించి 'జయపతాకం” ఎగురవేస్తారని బి. రామమూర్తి 
సకలజనుల సమ్మెను ప్రస్తుతిస్తూ కవిత్వం రాసినారు. అమరేశం ప్రసాద్‌ రణ 
తెలంగాణు గీతాలు ఆలపించగా, కాచాపురం నందీశ్వరశర్మ మన పంచన చేరి మనల 
వంచించేవాళ్లను తరమాల్సిందేనని “జై తెలంగాణ” పద్యాలల్లినారు. “సైనికుల్లా 
సాగిపోండి” అని సిరిగాద శంకర్‌ పిలుపునివ్వగా, కవుల కలాలు ఉద్యమ కవాతు 
చేస్తున్నాయనంటారు అల్లి మోహన్‌రాజ్‌. 


ఊయలలున్న సంటిపిల్ల ఏడ్పులో కూడా జై తెలంగాణ వినబడుతున్నది, 
మీరు తెలంగాణ ఇస్తరా లేకుంటే సస్తరా' అని నిగ్గదీసి అడిగినారు సేపూరి వేణుగోపాల 
చారి. దగా పడ్డ తెలంగాణ జాతి దండోరై మోగుతుంది అంటూ అణగారిన జాతి 
నేడు తెలంగాణ అడుగుతుందన్నారు ఐండ్ల రాము. గరిశకుర్తి రాజేంద్ర తెలంగాణ 


“జయకేతనం” ఎగరేస్తూ పురోహితులు కూడా సమ్మె చేయడంతో గుడులు వెలవెల 


106 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


బోతున్నాయన్నారు. 'శతదోషం” గేయంలో అమరేశం ప్రభాకరరావు తెలంగాణ 
ప్రజలంతా ఒక్కటై ఢిల్లీపీఠం కదిలిస్తారన్నారు. నారాయణభట్టును గన్న నాకభూమి 
తెలంగాణ అని డా॥మేడవరం అనంతకుమారశర్మ “రాగ తెలంగాణ” 
గీతమాలపించినారు. 


ఇక అయాచితం అరుణకుమారి “అగ్నివీణ-తెలంగాణి లో సహన శాంత 
భావాలు పలికించిన ఈ నేల ఇపుడు అగ్నివీణగా విజృంభిస్తున్నదంటారు. శాతవాహనుల 
కాలం నుంచి వైభవోపేతమైన చరిత్ర గల తెలంగాణ “'భగ్నవీణ” గా మారిందని, 
అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైందంటారు డా॥ అవధానం 
రంగనాథ వాచస్పతి. ఈ ఆట్రీ ధక్కాలో గంగాకిషన్‌, రాంచంద్రము, వి. నాగభూషణము, 
జి. సేనాపతి రాసిన కవితలున్నాయి. 

డా॥ వి.ఆర్‌. శర్మ రాసిన 'తెలంగాణ దీర్హకవిత ఒక ఉత్తుంగ తరంగం. రెండు 
దశలుగా జరిగిన తెలంగాణ పోరాటాన్ని ఉద్వేగభరితమైన కవితాప్రవాహంతో 
అక్షరబద్ధం చేసిన రచన ఇది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 
తెలంగాణాను కల్లోలిత ప్రాంతంగా మార్చడం, ఫలితంగా మిగిలిన చేదుజ్ఞాపకాలు 
ఇందులో క్రమంగా ప్రస్తావించారు శర్మ వచన, గేయాల్లో అల్లిన వడిసెల లాంటి ఈ 
రచనలో వంచితగా మారిన తెలంగాణ వలసాంధ్ర ఆధిపత్య పాలనను ఎట్లా 
ధిక్కరించిందో చక్కగా కవిత్వీకరించారు. 


తెలంగాణ వేళ్లు చితికిన జనం పిడికిలి 
తెలంగాణ విరిగిపోయిన రైతు మిగిలిపోయిన నాగలి 
తెలంగాణ పగిలిపోయిన (ప్రజల కలలు 


తెలంగాణ రగులుతున్న అడవి అలలు” 


గుండెలాంటి తెలంగాణ పల్లె కుండలా ఎట్లా పగిలిపోయిందో కండ్లకు కట్టినారు. 
ఈ దీర్గకవిత తెలంగాణ ఉద్యమస్సూర్తిని సార్వత్రికం చేస్తూ, ప్రజాపోరాటాలకు 
దిక్సూచీగా నిలుస్తుందంటారు డా॥ శర్మ. 


ఈ దీర్గకవితకు కొనసాగింపుగా అన్నట్లు డా॥వి. ఆర్‌. శర్మ మరో దీర్గకవిత 
'నాలుగున్నర కోట్ల నదుల హోరు” రాశాడు. ఇందులో “జాక్‌” (జెఎసి) ఆధ్వర్యంలో 
జరిగిన ఉద్యమకార్యాచరణ వర్ణించాడు. జెఎసిని “ఉద్యమాల కొత్త నెత్తురు ప్రవహించే 
తెలంగాణ హృదయపు వత్తిగా' అభివర్ణిస్తాడు శర్మ. ఈ రెండు దీర్హకవితలు తెలంగాణ 
ఉద్యమ సాహిత్యచరిత్రలో కామారెడ్డి నుంచి ప్రముఖంగా కనిపిస్తాయి. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 107 


మరోపక్క తెలంగాణలో జరిగిన పరిణామాలు, పర్యవసానాలను అనేకమంది 
కవులు అక్షరబద్ధం చేసి కవితాసంకలనాలు వెలువరించారు. వాటిలో తెలంగాణలో 
జరిగిన పరాయీకరణ ఒక ముఖ్యాంశం. అది ఎట్లా జరిగిందో మోత్సూరి అశోక్‌ 
కుమార్‌ స్వచ్చమైన తెలంగాణభాషలో వివరిస్తారు. కొల్పులోల్లంలోని 'జెనిగెలు లో- 
“మా భూముల్ల మేం కౌలుదార్లమైనం... కైకిలోల్లమైనం 
ఆఖరుకు మా ఊల్లె మేం పరాయోల్లమైనం/ తొక్కుడుబండోలె ఓపిక వట్టవడ్తిమి 
అల్మువిడ్చ్సోలె అనిగుండవడ్తిమి” అంటారు. 


అలాగే 'గులేరొలో డా॥వి.శంకర్‌ రాసిన 'తల్లిపాటి లో ఉద్యమనేపథ్యంలో 
వెల్లువెత్తిన తెలంగాణ పాటల విసృతిని, ఉధృతిని పట్టి ఇస్తాయి. తెలంగాణ పాటలు+ 
పాతాళం నుంచి దేవుకున్న/ కన్నీళ్ల వలబోతలు/ 
కరువు కబలిస్తున్నా/ మట్టిగంధంతో మమేకమైన/నేలబిడ్డల ఆక్రందనలు” 
అంటారు. అంతేకాదు “అండీ అంటే/ రమ్మంటిమి/ పాండీ అంటే / 
“'పోరొందుకు? అని ధ్వనిగర్భితంగా ప్రశ్నిస్తారు. 

తెలంగాణ ఉద్యమ నేవథ్యంలో వచ్చిన కవయిత్రుల సంకలనం 
గాయాలే...గేయాలై” దగాపడ్డ తెలంగాణ గురించి ఆవేదన, అస్తిత్వ వేదన ప్రీమూర్తుల 
గొంతుల్లోంచి ఉబికిన కవితలున్నాయి. ఇందులో మహిళలు కూడా తుది సమరానికి 
సిద్ధం కావాలని చాడా లలితాదేవి “సమరాంగని అనే కవితలో ఉద్బోధించారు. “తమ 
నరాలనే నారులుగా చేసుకొని/ నారీలోకం చేస్తున్న ధనుష్టంకారానికి తెలంగాణ 
వ్యతిరేకులు నీరుగారి పారిపోతున్నారనటమే కాదు, వనితల గాజుల గలగలలో 
యమవాహన ఘంటికలు విన్పిస్తున్నాయని హెచ్చరిస్తారు. 

ఇక తన సొంత కవితాసంపుటి “ఏ సిరాతో రాయాలిలో చాడా లలితాదేవి 
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఒక 
మధురఘట్టంగా భావించారు. మాకూ ఒక తల్లి ఉన్నది అంటూ - 

'మేమిప్పుడు అమ్మలేనివాళ్లం కాదు/బ్రతుకుల్ని అమ్ముకునే వాళ్లం అంతకన్నా 
కాదు/ ఇన్నాళ్లూ అమ్మ ఉండి కనిపించని అనాథలమయ్యాం/ మోసంతో సావాసం 
చేశాం” అని స్పష్టం చేశారు. 

సిహెచ్‌. ప్రకాశ్‌ ఉద్యమ నేపథ్యంలో రెండు కవితాసంకలనాలు ప్రకటించారు. 
మొదటిది “అలజడి”. రెండోది “చీకట్లను చీల్చుకుంటూ”. ఈ రెండింటిలోనూ తెలంగాణ 


108 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


రాష్ట్రం త్వరగా ఏర్పాటు కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. మొదటిది తెలంగాణ 
ఉద్యమాన్ని ఉన్నతీకరిస్తూ, జరిగిన అన్యాయాలు అవమానాలను ఎత్తిచూపితే, రెండవ 
పుస్తకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 
రాయబడింది. తెలంగాణ కోసం అమరులైన విద్యార్థివీరులను తలచుకుంటూ, వారికి 
జోహార్లర్పించినారు ప్రకాశ్‌. విద్యార్థుల- “త్యాగాల తడిలో/ ఆశయాల బీజాలు/ తప్పక 
మొలకెత్తుతాయి/ పూలై వికసించి/ స్వేచ్చాసారభాలను వెదజల్లుతాయి’ అని చీకట్లను 
“చీల్చుకుంటూ'లో ఆశాభావం ప్రకటిస్తారు. 

బరంపురంలో జరిగిన తెలుగు మహాసభల్లో తెలంగాణ సాహిత్యోద్యమకారుడు 
నందిని సిధారెడ్డిని అద్దుకున్న సందర్భంలో కవిత్వమై రగిలినారు ప్రకాశ్‌. 'సిధారెడ్డిని 
అడ్డుకోవడమంటే, అగ్నికి ఆజ్యం పోయడమే” నంటారు ఆయన. పాలోల్లం మనం 
పంచుకోవడమొక్కటే మిగిలి ఉందని నిక్కచ్చిగా చెబుతారు. 


గఫూర్‌ శిక్షక్‌ “గుండెలవిసిన చోటి లో తెలంగాణ ఒక నినాదంగా 
విజృంభించడాన్ని తలపులోకి తెచ్చుకుంటూ అది “ఆవేదనల అలల ప్రవాహం” 
అంటారు. అన్యాయం, అధర్మాలను పాతిపెట్టేందుకు మట్టికణాలే నినాదాలై 
విజృంభిస్తాయని, ఉద్యమాలకు జీవం పోస్తాయంటారు. “ఉద్యమమంటే/ 
కాలరాయబడిన బతుకుల్లోంచి/ కుట్రల కింద నలపబడిన/ భవితల ఊపిరిలోంచి/ 
ప్రాణం పోసుకుని/ నింగికెగసే న్యాయపు జెండా” అని నిర్వచించారు. 


ఉద్యమంలో నేను సైతం అంటూ 'ఇంగులం” రాజేసిన తగిరంచ నర్సింహారెడ్డి 
తెలంగాణ కోసం ఊరూరా లొల్లి పుట్టిందంటూ ఉద్యమ విసృతిని అక్షరాలుగా 
మలచారు. దగాపడ్డ తెలంగాణ పల్లెనుంచి వచ్చిన నర్సింహారెడ్డి కవిత్వంలో పల్లెల్లో 
బోరుబావుల వల్ల వ్యవసాయం ఎట్లా చితికిపోయిందో తన అనుభవాన్ని జోడించి 
చెబుతారు. అందుకే- 'కలాలందుకొని కవులు/ పల్లవులందుకొని గాయకులు/ 
ముల్లుగర్రలందుకొని రైతన్నలు/ రాళ్లందుకొని రైతుకూలీలు/ ఓల్లకు తోచినట్లు ఆల్లు 
లొల్లివెడుతుండ్రు” అని వివరిస్తారు. 


ఐండ్ల రాము చక్కని పాటలు రాసి, పాడటంలో దిట్ట. మాచారెడ్డి మండలంలోని 
ఇసాయిపేటకు చెందిన రాము తెలంగాణ సాంస్కృతికసారథిలో ఉద్యోగం చేస్తున్నారు. 
తెలంగాణ ఉద్యమమే కాక అనేక సామాజిక సమస్యలపైపాటలు రాసినారు. 
గుండెదరువు పేరుతో ఆయన రచించి గానం చేసిన పాటలు ఉద్యమంలో బాగా 
ప్రచారం పొందినాయి. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా వైభవం గురించి 
రాము రాసిన పాట సామాజిక మాధ్యమాల్లోనూ ఆయనకు విశేష గుర్తింపు తెచ్చి పెట్టింది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 109 


ఉద్వేగం ప్రధానంగా సాగిన తెలంగాణ ఉద్యమం ఎంతోమంది రచయితలను 
తయారుచేసింది. అందులో కవిత్వం రాసిన వాళ్లే అధికం. వస్తుగతంగా చూస్తే ఇతర 
ప్రక్రియల్లో ఉద్యమ రచనలు అంతగా వెలువడలేదు. రాసిన కవితల్లో కొన్ని కేవలం 
నినాదప్రాయాలుగా కనిపించగా మరికొన్నింటిలో గాఢమైన అభివ్యక్తి ఉంది. ఉద్యమ 
సందర్భంలో ఇక్కడి కవి ఏది రాసినా తనకు జన్మనిచ్చిన నేలతల్లి విముక్తిని ఆశించి, 
తెలంగాణ ఆత్మగౌరవం నిలుపడానికి రాసిందే. తెలంగాణ ఉద్యమం ఇతివృత్తంగా 
కామారెడ్డి జిల్లా కవులు రాసిన రచనలు తెలంగాణ సాహిత్యచరిత్రలో సముచితస్థానం 
సంపాదించినాయని చెప్పవచ్చు. 


తెలంగాణ భాషకు పట్టం గట్టిన రచయితలు 


తెలంగాణ పల్లె ప్రజలు మాట్లాడుకునే భాషలో నుడికారాలు, పలుకుబడులతో 
సహజత్వం ఉట్టిపడేలా కవిత్వం రాసిన కవులూ ఈ జిల్లాలో ఉన్నారు. వారు ఇక్కడి 
బతుకును వారి ఆరాట పోరాటాలను తెలంగాణ భాషలోనే చిత్రించారు. 


డా॥ వి.ఆర్‌. శర్మ 'వానపూలకొండి లోనూ తెలంగాణ భాషలో రాసిన 
కవితలున్నాయి. 1990 దశకంలో అప్పటి ప్రభుత్వం ప్రజలు శ్రమదానం చెయ్యాలని 
బాగా ప్రచారం చేసినప్పుడు అందులోని అసంబద్ధతను ప్రశ్నిస్తూ శర్మ ఒక మంచిమాట” 
చెప్పారు. 'కష్టాలల్లనే కాలి సచ్చెటోల్లం/ సెమదానం జెయ్యుమని/ మాకు జెప్తరేంది 
కాల్నొక్త అని సామాన్యుల గొంతుతో ప్రశ్నించారు. “సెమదానమంటే... ఫోజులు బెట్టి 
పోట్వాల్‌ దిగుడు గాదు అని పాలకుల ఆర్భాటాలకు చురక అంటిస్తూ- 

“మా గుడిసెల్ల ఉండి/ గట్క దినుండ్రి గంజి దాగుండ్రి/ 

ఓ యాడాది రెండేన్లు/మా అన్ల గల్సి/ బుర్ద దొక్నున్రి బుర్దల బతుకుని 

మేం సస్తే సావున్రి/ బతుకుతె బతుకుని అని కష్టజీవుల గొంతులో అంటారు. 

మోత్సూరి అశోక్‌కుమార్‌ 'కొల్పుల్లోలం” పూర్తిగా తెలంగాణ భాషలో వచ్చిన 
సంకలనం. ఇందులోని 21 కవితలూ బడుగుజీవుల బతుకు కష్టాలు, తెలంగాణావాద 
దృష్టితో రాసినవే. చిన్నచిన్న పదాలు, వ్యక్తీకరణలో గాఢత మళ్లీమళ్లీ చదివించేలా 
చేస్తుంది. నాగరికత పేరుతో కృత్రిమత్వం పెరిగిపోతున్న పట్టణాల విషసంస్కృతిని 
ఎత్తిచూపుతూ, దాంట్లో స్వచ్చమైన పల్లెప్రజలు ఇముడలేడంటారు. మోసాలకు గురి 
కాకుండా “పైలం బిడ్డా అని జాగ్రత్తలు కూడా చెప్తారు ఈ కవి. 

గీ పట్నమంటేనే ఇసాల పుట్ట బిడ్దా!/సోకులమారి తనంతోనే/ 


తియ్యటి మాటలతోనే/ మాడంటకుంట మాయలవడేస్తరు..! 


110 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అలాగే 'అంబటిగుల్ల ఆగమైంది” కవితలో తెలంగాణ పల్లెల విధ్వంసం 
చిత్రించారు. 

మన్నుబుక్కి సెమట గక్కెటోల్లం/ కండ్లకు నెత్తురస్తుంది కొడ్చా! ఏం జెప్పాలె... 

గీడ సచ్చెటోన్మి బత్మెటోని ఏమంత ఫరక్‌ లేదు బిడ్డా అని దుఃఖాన్ని 
సంభాషణాత్మకం చేస్తారు. ప్రపంచీకరణ తెచ్చిన సౌకర్యాలు ఎటువంటి విధ్వంసం 
సృష్టించాయో చెబుతూ- “గీ ఊరంత గిప్పుడు బైటి దేశాల ఎంగిలి వాసనస్తంది అని 
పల్లెలు పరాయీకరణ జరిగిన విషయం ఏకరువుపెడుతారు. తెలంగాణ ఉ 
ద్యమావగాహనతో రాసిన కవిత 'జెనిగెలు' లో వలస పెత్తందార్లు తెలంగాణను 
పీడిస్తున్న విషయం చెబుతారు. 

తెలంగాణ భాషలో ముక్కుసూటిగా కవిత్వం చెప్పిన బాన్సువాడ వాసి కొండా 
రాజశేఖర్‌గౌడ్‌ ఒక్క పుస్తకమైనా అచ్చేసుకోకుండానే వెళ్లిపోయారు. ఆయన కవిత్వంలో 
పల్లెప్రజల దీనత్వం, ధిక్కారం పరవళ్లు తొక్కుతుంది. గాయి’లోని ఆయన “పల్లెల 
పరేషాన్‌ కవిత ఆలోచనలు రేకెత్తించేలా ఉంది. “గీ ఊర్లను నమ్ముకున్నం ఉర్లు 
వెట్టుకుంటున్నంి అని తెలంగాణ పల్లెలు ఎందుకు పరేషానయితున్నవో కుల్లం కుల్లం 
చెప్తారు. దానికి సామెతల సొబగులద్దుతారు. 

'శెరుకట్ట మాయమైంది/ గీయేడు/ తొర్యోడు వుంశినట్టు వడ్డ అనకు 
గా కాల్వ కింద నాటేస్తే/ కాలమెల్లిపాయె/ అప్పులట్లనే ఉండిపాయె 

ఇక యాడికెల్లి మా పల్లెలు పచ్చని ముల్లెలవుతయి” అని రైతుగోసను 
కవితామయం చేస్తారు. 

తెలంగాణ ఉద్యమ సందర్భంలో “ఇంగులంి పేరుతో కవిత్వం వెలువరించిన 
తగిరంచ నర్గింహారెడ్డి ధ్వంసమైన తెలంగాణ పల్లెబతుకును ఒడిసిపడుతూ పల్లె 
భాషలోనే కవిత్వం చెప్పినారు. వ్యవసాయం చితికిపోవడం, పర్యవసానంగా గల్ఫ్‌ 
గోసలకు దారితీయడం, పర్యవసానంగా రైతు ఆత్మహత్యలు సంభవించటం లాంటి 
ఘటనలు సహజభాషలో వ్యక్తం చేసినారు. 

ఆకలి సావులోటి/ అయ్య అవ్వలు సస్తుంటే/ అనాథలవుతుండ్రు మా బిడ్డలు 

అవ్వ అయ్యలకు/ బువ్వ బెడ్డామని/ అవుటాఫ్‌ బోతుండ్రు మా పోరలు... 

అప్పులెక్కువై మిత్తులు కట్టలేక/ ఆఖరికి ఆత్మహత్యలే దిక్కాయె 

ఈ కష్టాలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే పరిష్కారమవుతాయని ఈ 
కవులకున్న అవగాహన. తెలంగాణ సజీవభాషలో కవిత్వం చెప్పి తెలంగాణ 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 111 


అస్తిత్వసోయిని చాటిచెప్పడంలో ఈ కవులు విశేషంగా కృషిచేశారని పై కవితలు 
నిరూపిస్తున్నాయి. 


5.7 పరిశోధన, విమర్శ 


కామారెడ్డి జిల్లాలో పరిశోధన, విమర్శ రంగంలో స్వల్పమైనా నాణ్యమైన కృషి 
జరిగిందనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ ఫలితంగా స్థానీయ స్పృహ పెరగటం వల్ల 
ఇటీవలి కాలంలో కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల కేంద్రంగా విభిన్న అంశాలను 
ఎన్నుకొని యువ పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. వీరి కృషి స్థానిక చరిత్ర, 
సంస్కృతులను పరిపుష్టం చేస్తాయనటంలో సందేహం లేదు. 
ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ 


కామారెడ్డి జిల్లాలో మొదటి సాహిత్య పరిశోధకులుగా ఆచార్య అమరేశం 
రాజేశ్వర శర్మ చరిత్రలో నిలిచిపోయేలా కృషిచేశారు. కామారెడ్డిలో 1930లో జన్మించిన 
రాజేశ్వర శర్మ తల్లిదండ్రులు సరస్వతి, రాజలింగ సభాపతి గార్లు. విజయనగర సంస్కృత 
కళాశాలలో, కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో విద్యాభ్యాసం చేసిన ఆయన 
ఉపాధ్యాయులుగా, కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా, యుజిసి 
ఎమిరటస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తెలుగు, సంస్కృత భాషల్లో అపారమైన పాండిత్యం 
సంపాదించుకొని పరిశోధన, విమర్శ గ్రంథాలు రచించారు. 

రాజేశ్వర శర్మ 'ఆంధ్ర వ్యాకరణ వికాసము’ అనే అంశంపై ఆచార్య ఖండవల్లి 
లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. పరిశోధన 
చేసి 1971లో డాక్టరెట్‌ పట్టా పొందినారు. సంస్కృత, తెలుగు భాషల్లో వెలువడ్డ 
వ్యాకరణ (గ్రంథాలపై సాధికారమైన పరిశోధన చేసి కణ్వుడనే పండితుడు తొలి 
వైయాకరణునిగా ప్రతిపాదించారు. అతడు ఆంధ్రమహావిష్టవు సమకాలికుడు 
కావచ్చునని ఊహించినారు. ఆంధ్ర శబ్ద చింతామణి కరృత్వము గురించి వివరంగా 
చర్చించి అది నన్నయ కృతం కాదన్నారు. అలాగే వికృతి వివేకము కర్భత్వము 
గురించి చేసిన చర్చ ఆసక్తికరంగా ఉన్నది. 


ఆంధ్రవ్యాకరణ వికాసము రెండు భాగాలుగా వెలువడింది. రెండో భాగానికి 
తొలిపలుకు రాసిన దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర వ్యాకరణ వికాసమును తెలుగు 
వ్యాకరణ చరిత్రగా తీర్చిదిద్దినట్లు రాజేశ్వర శర్మను ప్రశంసించారు. 


112 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఈ పరిశోధనా గ్రంథంలో రాజేశ్వర శర్మ మొదట వ్యాకరణ ప్రయోజనాన్ని 
గురించి చర్చించారు. ముఖ్యంగా సంస్కృత వైయాకరణుల దృష్టిలో వ్యాకరణాల 
ప్రయోజనాలు వివరించి వాటిలో తెలుగు వ్యాకరణాలకు సరిపోయేవి ఏవో సరిపోనివి 
ఏవో కూలంకశంగా చర్చించారు. అలాగే వివిధ వ్యాకరణాలకు వచ్చిన వాఖ్యానాలు, 
వ్యాఖ్యాతల గురించి కూడా సవివరంగా పేర్కొన్నారు. 


రాజేశ్వర శర్మ కావ్య విమర్శలోనూ మేటి అనిపించుకున్నారు. నన్నెచోడుని 
కుమార సంభవం కావ్యానికి ఆయన చేసన విమర్శ గ్రంథము “నన్నెచోడుని కవిత్వము” 
పేరుతో పుస్తకంగా ప్రచురించబడింది. ఈ విమర్శలో ఆయన ప్రధానంగా 4 అంశాలు 
చర్చించారు. అవి 1. నన్నెచోడుని మతము, ఆనాటి పరిస్థితులు, 2. ఆ కావ్యంలోని 
భాష ఆ కాలం నాటి భాషాస్థితి, 3. ప్రబంధచర్చ, అతని కావ్యంలోని ప్రబంధ 
లక్షణాలు, 4. పూర్వ సంస్కృత కవుల ప్రభావము, వారిపై గౌరవము. 

ఈ విమర్శలో రాజేశ్వర శర్మ వస్తు కవిత అంటే ప్రకృతిని వాస్తవముగా 
వర్ణించు కవిత అని సూత్రీకరించారు. నన్నెచోడుడు దేశీయత పట్ల చూపిన మక్కువను 
రచయిత చక్కగా వివరించారు. ఆనాటి దేశీయాచారాలను కూడా ప్రస్తావించినాడు. 
ఈ రచన 'కావ్యవిమర్శకు ఒజ్జబంతి గా తీర్చిదిద్దినట్లు ప్రముఖ సాహితీ విమర్శకులు 
బేతవోలు రామబ్రహ్మం ప్రస్తుతించారు. 

ఈ రెండు రచనలే కాక ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ గారు వేదం 
వేంకటరాయ శాప్రి రూపక సమాలోచనం, అహోబల పండితీయాంధ్ర వివరణము, 
వైకృత చంద్రికాంధ్ర వివరణము, వేదం వేంకటరాయ శాస్త్రి వ్యాఖ్యానములు, చరిత్ర 
పుటలు, శ్రీసాయి సచ్చరిత్ర ముక్తావళి గేయప్రబంధము, రేడియో ఉపన్యాసాలు, 
ఎన్నో సెమినార్‌ పత్రములు రచించారు. అలలాగే శారదా మంజీరము, పోతన భాగవత 
పంచశతి నీరాజనము, పోతన పంచశతీ స్మారిక వంటి సంకలనాలు వీరి 
సంపాదకత్వంలో రూపుదిద్దుకున్నాయి. 
మేడవరపు అనంతకుమార శర్మ 


కామారెడ్డిలోని సాయంప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా ఉద్యోగవిరమణ 
చేసిన డా.అనంతకుమార శర్మ “దోమకొండ సంస్థాన కవులు-వారి రచనలు అన్న 
అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి 1983 లో పిహెచ్‌.డి. పట్టా 
సాధించారు. అది 1989లో హితసాహితి పక్షాన పుస్తకంగా వెలువడింది. భిక్కనూరు 
తొలి రాజధానిగా దోమకొండ మలి కేంద్రంగా నాలుగున్నర శతాబ్దాలు వర్ధిల్లింది 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 113 


దోమకొండ సంస్థానం. ఈ సంస్థాన పాలకులు కవిపోషకులుగానే కాక స్వయంగా 
కావ్యాలు రాసి మెప్పించిన వారూ ఉన్నారు. 

ఈ పరిశోధనా గ్రంథంలో మొదటి భాగమంతా సంస్థాన చరిత్ర, పాలకుల 
ధార్మిక కార్యాలు, వారి సంస్కృత, తెలుగు, ఉర్దూ సాహిత్య పోషణ తదితర విషయాలు 
చర్చించారు. రెండవ భాగంలో రచయిత పూర్తిగా సాహిత్య అంశాలనే వివరించారు. 
ఈ సంస్థానంలో మూడు దశలుగా సాహిత్య సృజన జరిగిందని వాటిని కూలంకశంగా 
విశదీకరించారు. కామినేని మల్లారెడ్డి, పట్టమెట్ట సోమనాథ సోమయాజి తదితర 
కవుల రచనలు విశ్లేశించారు. ఈ పరిశోధన ప్రామాణికంగా ఉండి అనంతర 
పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచింది. 
మంచిసరాఫు యాదగిర్యాచార్యులు 

భిక్క్మనూరులో జన్మించిన మంచిసరాఫు యాదగిర్యాచార్యులు సుదీర్హకాలం పాటు 
అధ్యాపకులుగా పనిచేసి నిజామాబాదులో స్థిరపడ్డారు. ఆయన విశ్వబ్రాహ్మణ వికాసము, 
చిలుక మల్లయ్య జీవిత విశేషాలు అనే పుస్తకాలు రాశారు. పరిశోధన చేసి దోమకొండ 
సంస్థానాధీశులు - సాహిత్యసేవ అనే పుస్తకం కూడా ప్రచురించారు. ఇది అకడమిక్‌ 
పరిశోధనగా కాకుండా తనదైన శైలిలో రాసిన ఉపయుక్తంగా ఉండేలా ఈ పుస్తకాన్ని 
తీర్చిదిద్దినారు. 
డా. అయాచితం శ్రీధర్‌ 


రామారెడ్డి వాసి అయిన అయాచితం శ్రీధర్‌ ఉద్యోగరీత్యా చాలా కాలం పాటు 
కొత్తగూడెంలో ఉన్నారు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యం 
ప్రభుత్వ ఆంక్షలు’ అంశంపై పరిశోధించి డాక్టరెట్‌ పట్టా పొందారు. అనంతర కాలంలో 
పుస్తకంగా వెలువరించారు. 

ఐదు అధ్యాయాలుగా సాగిన ఈ సిద్ధాంత వ్యాసం సాహిత్యంపై ఆంక్షలను 
పరిచయం చేసి, బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఆంక్షలు, నిషేధాలు విధించిన రచనల గురించి 
ప్రస్తావించారు. మరో అధ్యాయంలో నిజాం ప్రభుత్వం ఇక్కడి సాహిత్యంపై విధించిన 
ఆంక్షలు, నిషేధాల గురించి చర్చించారు. తర్వాత అధ్యాయంలో భారత ప్రభుత్వం 
దేశవ్యాప్తంగా సాహిత్యంపై విధించిన ఆంక్షల గురించి వివరించారు. చివరి 
అధ్యాయంలో నిషేధ సాహిత్యం- సాంస్కృతిక విలువల స్వభావం గురించి 
విశ్లేషించారు. అనుబంధంలో ఆనాటి ఆంక్షలు, నిషేధపు ఉత్తర్వులను కూడా 
జతచేయడం ఈ పరిశోధనకు మరింత ప్రమాణికత చేకూరింది. 


114 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


డా. చాట్ల నర్భయ్య 

ఉప్పల్వాయిలో జన్మించిన డా.చాట్ల నర్సయ్య సుదీర్హ కాలంపాటు 
అధ్యాపకునిగా సేవలందించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడు, నటుడు, 
చిత్రకారుడు. నాటకాలు ప్రదర్శించి దుర్యోధనుడు, నారదుడు, మాయలఫకీరు వంటి 
పాత్రలు పోషించి నటునిగా రంజింపజేసినారు. అనేక వ్యాసాలు రాసినారు. 

జానపద సాహిత్యం పట్ల అపారమైన మక్కువ గల చాట్ల నర్సయ్య “పనస 
హనుమద్దాసు రచనలు- పరిశీలన అనే అంశంపై పరిశోధించి డాక్టరెట్‌ పట్టా 
పొందినారు. పనస హనుమద్దాసు సుప్రసిద్ధ యక్షగాన రచయిత, నటుడు, ప్రయోక్త. 
ఆయన మొత్తం 31 గ్రంథాలు రచించారు. అందులో 21 యక్షగానాలు, 3 శతకాలు, 
5 భజన కీర్తనలు 2 మంగళారతులు ఉన్నాయి. 


వీటిపై సమగ్ర పరిశీలన జరిపిన చాట్ల నర్సయ్య ఐదు ప్రకరణాల్లో వివరించారు. 
మొదట తెలుగునాట యక్షగాన ప్రక్రియను పరిచయం చేసి, హనుమద్దాసు జీవితం, 
రచనలు కూలంకశంగా పరిశీలించారు. యక్షగాన ప్రత్వేకతలైన రాగాలు, తాళాలు, 
కందార్థాలు, పద్యాలు, పాత్రోచిత భాష మొదలైన అంశాలను క్షుణ్ణంగా విశ్లేశించారు. 
అలాగే వ్యాకరణ ప్రయోగాలు, అలంకారాలు తెలుపుతూ నిజామాబాదు జిల్లాలో 
ఉన్న జానపద రచయితలను కూడా సంక్షిప్తంగా పరిచయం చేశారు. ఈ సమాచారం 
అనంతర పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా పొందుపర్చినారు. 


అదే విధంగా నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల కవులు, రచయితలవివరాలు 
సేకరించి గ్రంథస్తం చేసే పనిలో ఉన్నారు. 

వి.ఆర్‌. శర్మ “సాహు జీవితం రచనలు-పరిశీలని అనే అంశంపై 
ఎం.ఫిల్‌ పరిశోధన చేశారు. శనిగరం వెంకటేశ్వర్లు సాహుగా మారడం, ఆయన 
విప్లవ కార్యాచరణ, ఆ మార్గంలో ఆయన చేసిన అధ్యయనం, రచనలు సవివరంగా 
చర్చించారు. 

వి.ఆర్‌. శర్మదే మరో ప్రామాణిక పరిశోధన “ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ” 
కాకతీయ విశ్వవిద్యాలయానికి పిహెచ్‌.డి. కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథం. 
ఐదు అధ్యాయాలుగా రాసిన ఈ (గ్రంథం తొలి భాగాల్లో బాల్యం అనే పదాన్ని 
నిర్వచించి, బాల్య సౌందర్యం, విషాదం, వాళ్లకు ఉన్న చట్టపరమైన రక్షణలు, వివిధ 
సాహిత్యోద్యమాల్లో బాల్యం చిత్రించిన విధానం సోదాహరణంగా ఎత్తి చూపారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 115 


1970 నుంచి 2003 మధ్య కాలంలో బాల కార్మికులు, విద్య, లైంగిక వివక్ష 
- హత్యలు, అత్యాచారాలు, యుద్దాలు, ప్రపంచీకరణ తదితర అంశాలను ఆధునిక 
కవులు చిత్రించిన తీరును చక్కగా వివరించారు. సీరియస్‌గా కవిత్వం రాసే వి.ఆర్‌. శర్మ 
పరిశోధనను కూడా అంతే సీరియస్‌గా రచించినట్లు ఈ పరిశోధనా గ్రంథం చూస్తే 
అర్థమవుతుంది. 

డా. వి.శంకర్‌ పరిశోధన ‘నిజామాబాదు జిల్లా వర్తమాన కవితా వికాసం” 
అంశంపై చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరెట్‌ పట్టా ప్రదానం 
చేసింది. ఈ సిద్దాంత వ్యాసం కొన్ని మార్చులలతో నిజామాబాదు జిల్లా కవిత్వం 
పేరుతో ముద్రితమైంది. 


ఇందులో బోధన్‌ కేంద్రంగా వర్ధిల్లిన అశ్మక రాజ్యంలో తెలుగు కవిత్వ వెలుగుల 
నుంచి ప్రారంభించారు. నారాయణ భట్టు, కొరవి గోపరాజు, దోమకొండ సంస్థాన 
కవులు, శతక, గేయ, వచన కవితా వికాసం జరిగిన తీరును లోతుగా వివరించారు. 
వివిధ ఉద్యమాల ప్రభావం, తెలంగాణ ఉద్యమ కవిత్వం, నిజామాబాదు జిల్లాలో 
సాహిత్యసంస్థలు, సాహిత్యానికి ఊతమిచ్చిన పత్రికలను కూడా పరిచయం చేశారు. 
గ్రంథం చివర ఇచ్చిన రచయితల వివరాలు భావి పరిశోధకులకు ఎంతో 
ఉపయోగపడేలా ఉన్నాయి. 


డా. జి.లచ్చయ్య ప్రధానంగా విద్యావేత్త. సామాజిక చింతనాపరులు. కామారెడ్డికి 
చెందిన లచ్చయ్య ప్రస్తుతం ఒక ప్రముఖ దినపత్రికలో కాలమిస్టుగా రచనలు 
చేస్తున్నారు. గాంగేయ కలం పేరుతో కవిగా ప్రయాణం మొదలు పెట్టిన లచ్చయ్య 
సామాజిక, ఉద్యమ సంబంధమైన విమర్శనాత్మక వ్యాసాలు రాస్తున్నారు. 

ఉపాధ్యాయ మాసపత్రిక అధ్యాపక జ్వాల పత్రికలో రాసిన సంపాదకీయాలు 
'రాత-వాత' పేరుతో పుస్తకంగా తెచ్చారు. ఇంకా ఆయన శ్రీకృష్ణ కమిటీకి బహిరంగ 
లేఖ, అమరవీరుల సాక్షిగా తెలంగాణాలో ఏం జరుగుతుంది?,నడుస్తున్న తెలంగాణ, 
కరెంటు కోత నుండి రైతు గుండె కోత దాకా- రెండు కథనాలు, మన వ్యవసాయం- 
మన విధానం అనే పుస్తకాలు కూడా రచించారు. 

“మేడవరము సుబ్రహ్మణ్య శర్మ గారి కృతులు- ఒక పరిశీలన” అనే అంశంపై 
చిల్మకూరు కృష్ణప్రసాద్‌ పరిశోధించి ఉస్మానియా ఓరియంటల్‌ విభాగం నుండి డాక్టరెట్‌ 
పట్టా పుచ్చుకున్నారు. కృష్ణప్రసాద్‌ కామారెడ్డిలో తెలుగు పండితునిగా ఉద్యోగం 
చేస్తున్నారు. 


116 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


పోలెపల్లి అగ్రహార వాసియైన సుబ్రహ్మణ్య శర్మ తెలుగు, సంస్కృత భాషల్లో 
రచనలు చేశారు. ఆయన జీవితం, రచనలను మొదటి అధ్యాయంలోనే ప్రస్తావించి 
కృష్ణప్రసాద్‌ తరువాతి అధ్యాయాల్లో సుబ్రహ్మణ్య శర్మ రచనలు బ్రహ్మ తేజోబలము, 
శరణాగతి, భక్త కల్పద్రుమ శతకం, చివరలో ఆయన సంస్కృత రచనలను పరిచయం 
చేశారు. ఈ సిద్ధాంతవ్యాసం ఇటీవలే పుస్తకంగా వెలువడింది. 


అలాగే కామారెడ్డిలో తెలుగు పండితురాలిగా ఉద్యోగం చేస్తున్న నమిలికొండ 
సునీత వరంగల్‌ జిల్లా పత్రికలు అనే అంశంపై పరిశోధించి డాక్టరెట్‌ పట్టా పొందింది. 
ఒద్దిరాజు సోదరులు మొదలుగా ఓరుగల్లు ప్రాంతంలో సాహిత్య, సామాజిక వికాసానికి 
కృషి చేసిన పత్రికల కృషిని సునీత చక్కగా విశ్లేషించారు. అలాగే ఎల్‌. రవికుమార్‌ 
“ఆధునిక కవిత్వ విమర్శ - సమాలోచనము' పై డాక్టరేట్‌ పట్టా పొందారు. 


దోమకొండకు చెందిన రామస్వామి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా 
పనిచేస్తున్నారు. ఆయన నిజామాబాదు జిల్లా సాహిత్యం-సంప్రదాయాలు, ప్రయోగాలు” 
పై పరిశోధన చేస్తున్నారు. 

సాయంప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా చేస్తున్న అమరేశం ప్రభాకర్‌ 
రావు “అముద్రిత గ్రంథ చింతామణి” అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. దత్తయ్య 
అట్టెం “మహాభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన అంశంపై పిహెచ్‌.డి. 
పరిశోధన చేస్తూనే సాహిత్యకృషి కొనసాగిస్తున్నారు. మహీపతి గుమ్మన్నగారి 
లక్ష్మీనర్సింహ శర్మ రచనలు-పరిశీలన, రూప్‌ సింగ్‌ నిజామాబాదు జిల్లా బంజారా 
సాహిత్యం-జీవనచిత్రణ, టి. వెంకటేశ్వర్లు నిజామాబాదు జిల్లా గ్రామ నామాలు-ఒక 
పరిశీలన, అరుంధతి నిజామాబాదు జిల్లా యక్షగానాలు అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన 
చేస్తున్నారు. 

అలాగే ఎం.ఎ.యూసుఫ్‌ నిజామాబాదు జిల్లా జానపద కళారూపాలు, కుర్మకోరె 
రవికుమార్‌ పెద్దింటి అశోక్‌ కుమార్‌ రచనలు-పరిశీలన, పిల్లి సురేశ్‌ నిజామాబాదు 
జిల్లా కథాసాహిత్యం, పి. సాయిలు నిజామాబాదు జిల్లా ఉద్యమ సాహిత్యం, కమటం 
కృష్ణ నిజామాబాదు జిల్లా నవలా సాహిత్యం, బి. శ్రీనివాస్‌ నిజామాబాదు జిల్లా గేయ 
సాహిత్యం, ఎం.శివకుమార్‌ నిజామాబాదు జిల్లా సాహిత్యం సమాజ చిత్రణ, 
ఎం. ఎ.యూసుఫ్‌ తెలంగాణ ఉద్యమంలో పత్రికల పాత్ర, సిహెచ్‌. నర్సింలు తెలంగాణ 
దళిత సాహిత్యంలో దళితేతర కవులు అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 117 


కామారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రిటైరైన 
విశ్వనాథరావు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షణలో బండిపాటలపై ఎం.ఫిల్‌ 
కోసం ఆసక్తికరమైన పరిశోధన చేశారు. 

కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడ్డ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు 
జిల్లా సాహిత్య, సాంస్కృతిక వికాసాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయనటంలో 
ఎటువంటి సందేహం లేదు. 


6. సాహిత్యసంస్థలు 
థి 


సాహిత్యం ప్రాచీనకాలంలో రాజులు, వారి సామంతులు, సంస్థానాధీశుల 
పోషణలో వర్ధిల్లింది. నిజాం నవాబులు ఉర్దూను మాత్రమే ఆదరించడంతో తెలుగుకు 
ప్రాధాన్యం దక్కలేదు. అయితే హైదరాబాదు రాజ్యంలోని, ప్రస్తుత కామారెడ్డి జిల్లాలో 
గల దోమకొండ సంస్థానం తెలుగు సారస్వత జ్యోతిని బతికించింది. గొప్ప గొప్ప 
కావ్యాలు ఇక్కడ అవతరించి సాహిత్య పరిమళాలు వెదజల్లి ఉర్దూ రాజ్యమేలిన 
కాలంలోనూ తెలుగును బతికించినాయి. 


అదే కాలంలో కొందరు కవులు, రచయితలు తమదైన శైలిలో రచనలు 
చేసినారు. వీళ్లు సర్వ స్వతంత్రులు. ఆస్థానాలతో, రాజాదరణతో వీరికి సంబంధం 
లేదు. ప్రజలే వీరి సాహిత్య పోషకులు, రక్షకులు, వ్యాపకులు. ఈ సాహిత్యకారులు 
రాసిన భక్తి, ఆధ్యాత్మిక గీతాలు, శతకాలు సామాన్య ప్రజలచే గానం చేయబడి 
మౌఖికంగా విసృత (ప్రచారం పొందినాయి. వారి యక్షగానాలు, నాటకాలు 
ప్రదర్శించబడి పల్లెప్రజల కళాతృష్టను తీర్చినాయి. కామారెడ్డి జిల్లాలో అవి పుష్మలం 
అని ముందు అధ్యాయాల్లో తెలుసుకున్నాం. 

దేశానికి స్వాతంత్ర్యం రావడం, నిజాం పాలన అంతమై తెలుగుకు ఆదరణ 
లభించడంతో తెలుగు సాహిత్యం కొత్త శక్తిని సంతరించుకుంది. విద్యావంతులు 
పెరగడం, బెత్సాహిక కవులు సంఘటితమై సంస్థలు స్థాపించుకొని సాహిత్యసేవ 
చేయడం మొదలుపెట్టారు. 

కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే, సాహిత్యసంస్థలు ఏర్పాటు 1950 దశకంలోనే 
ఆరంభమైనట్లు తెలుస్తుంది. అయితే 1960 ల తర్వాతనే సంస్థల ఏర్పాటుతో సాహిత్య 
కార్యకలాపాలు ఈ ప్రాంతంలో పుంజుకున్నాయని చెప్పవచ్చు. అంతకు ముందు 
కళాప్రదర్శన కోసం కళాభిమానులు సంఘటితమైనా చెప్పుకోదగ్గ సాహిత్యకృషి చేసిన 


118 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


దాఖలాలు లేవు. అవి కళాప్రదర్శణలకు ప్రాధాన్యమిచ్చినాయి. మరికొన్ని సంస్థలు 
గణేశ ఉత్సవాల నిర్వహణ, ఆ సందర్భంగా సాహిత్యచర్చలు, కవిసమ్మేళనాలు వంటి 
కార్యక్రమాలు చేశాయి. కానీ వాటిని రికార్డు చేయలేదు. 

అయితే, సంస్థలకతీతంగా ఈ జిల్లాకవులు భక్తి, ఆధ్యాత్మిక, నీతి శతకాలు, 
కావ్యాలు ఎన్నిటినో రచించారు. ముద్రణ రూపంలోకి తెచ్చారు. ఈ జిల్లాలో 
సాహిత్యసంస్థలు ప్రారంభమైన తర్వాత సాహిత్య వికాసము వ్యవస్థీకృతంగా జరిగింది. 
ఆ సంస్థలు వేదికలుగా సాహిత్య ప్రసంగాలు, చర్చలు, కవిసమ్మేళనాలు, 
పుస్తకావిష్కరణలు గణనీయంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాలో కవిత్వం వికసించడానికి 
ఆలంబనగా నిలిచిన సాహిత్యసంస్థల గురించి సంక్షిప్తంగా పరిచయం చేయడం 
ఎంతో అవసరం. 


తెలంగాణ రచయితల సంఘం 


హైదరాబాదు విమోచన తర్వాత తెలంగాణాలో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన 
సాహిత్య సంస్థ తెలంగాణ రచయితల సంఘం. దాశరథి, బిరుదురాజు రామరాజు, 
కాళోజీ, డా.సి. నారాయణ రెడ్డి వంటి మహామహులు ఈ సంస్థను నడిపినారు. ఆ 
సంస్థ నిజామాబాదు శాఖ ఏర్పడి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించింది. కామారెడ్డి 
సమీపంలోని రామారెడ్డి వంటి మారుమూల ప్రాంతాలలోనూ కవిసమ్మేళనాలు 
ఏర్పాటుచేశారు. డా॥సి.నారాయణరెడ్డి వంటి ఉద్ధండులు ఈ కార్యక్రమాల్లో 
పాల్గొన్నారు. 
నిజామాబాదు జిల్లా తెలుగు రచయితల సంఘం 

సంప్రదాయ పద్యకవిత్వం రాసే కవులు 1968 లో ఈ సంస్థను ఏర్పాటు 
చేసినారు. పురాణేతిహాసాలపై అభిమానం గల పండితులు ఇందులో సభ్యులైనారు. 
ఈ సంస్థ పక్షాన సాహిత్యచర్చలు, కవిసమ్మేళనాలు నిర్వహించి జిల్లాలో సాహిత్య 
వాతావరణం సృష్టించారు. కామారెడ్డికి చెందిన కొందరు కవి పండితులు ఈ సంస్థలో 
ఉన్నా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు జరగలేదు. 
ఇందూరు భారతి 

పూర్వ నిజామాబాదు జిల్లా కవిత్వానికి ఆధునికను అద్దిన సంస్థ ఇందూరు 
భారతి 1969 సంక్రాంతి నాడు ఆవిర్భవించింది. వస్తువు, ప్రక్రియల్లో కొత్తమార్గాలు 
తొక్కేవారిని (ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. కవిత్వవస్తువు వచన 
కవితారూపం ధరించడానికి ఇందూరు భారతి ఎంతగానో కృషిచేసింది. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 119 


ఇందూరు భారతి నిజామాబాదు పట్టణంలోనే కాక, కామారెడ్డిలతో పాటు 
కొన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటుచేసింది. కామారెడ్డి నుంచి రాజీవ, 
డా.గుండి వేంకటాచారి, బి.రామామూర్తి, డా. అయాచితం నటేశ్వరశర్మ ఎని శెట్టి శంకర్‌, 
తదితరులు కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఆరుద్ర, దేవులపల్లి రామానుజరావు, దాశరథి 
రంగాచార్య, డా॥సి. నారాయణరెడ్డి వంటి సాహితీమూర్తులు ఇందూరుభారతి వేదికలపై 
ప్రసంగించారు. వారి ప్రసంగాలు కామారెడ్డి ప్రాంత కవులలో స్ఫూర్తి నింపినాయి. 
యువకవులను ప్రోత్సహించి కవిత్వం రాయించి సంకలనాలుగా ప్రకటించింది. 
1970లో వెలువడిన ఇందూరుభారతి తొలి కవితాసంకలనం 'నగ్నచిత్రాలు’లో 
కామారెడ్డికి చెందిన రాజీవ తదితరులు రాసిన కవితలున్నాయి. 


ఆదర్శ కళాసమితి 


నిజామాబాదులోని ఇందూరుభారతి ప్రేరణతో ఈ సంస్థ 1973 లో 
కామారెడ్డిలో ప్రారంభమైంది. కామారెడ్డి ప్రాంతంలో నిద్రాణమై ఉన్న యువతలోని 
రచనాశక్తిని వెలికితీయడానికి, లలిత కళాసక్తిని సామాజిక ప్రయోజనం వైపు 
మళ్లించడానికి ఆదర్శ కళాసమితి కృషిచేసింది. సంస్థ అవతరించిన సంవత్సరమే 
“కొత్తమలుపు” అనే కవితాసంకలనం ప్రకటించింది. 

ఆకస సభ్యులు ఆనాడు తెలుగులో వస్తున్న అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాల 
పట్ల ఆకర్షితులైనారు. కొత్త స్వరంతో కవిత్వం వినిపించారు. శ్రామిక, పేద ప్రజల 
అభ్యున్నతి ఆకాంక్షస్తూ 'కదలిరా” పేరుతో రెండో సంకలనం ప్రచురించారు. 
1976-77లో “తరణి పేరుతో ఒక లిఖిత పత్రిక కూడా నిర్వహించారు. ఆకస 
నిర్వహించిన సాహిత్య సదస్సుల్లో దాశరథి రంగాచార్య, జ్వాలాముఖి, వరవరరావు, 
అజంతా, శివారెడ్డి వంటి ప్రముఖకవులు పాల్గొని ప్రసంగించారు. ఆకస ఎమర్జెన్సీ 
దెబ్బతో వెనుకబడి కార్యక్రమాలు తగ్గిపోయాయి. 
హితసాహితి 

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పంచడం, జాతీయతా 
భావన పెంపొందించడానికి హితసాహితి 1974లో కామారెడ్డిలో ఏర్పడింది. దీని 
స్థాపకులు మొదట ఆదర్భ కళాసమితిలో ఉన్నవాళ్లే. వామపక్ష భావజాలంతో రచనలు 
చేసేవారు “పాతి ను ప్రశ్నించడంతో, ఆ దాడిని ఎదుర్కోవడానికి హితసాహితి కంకణం 
కట్టుకుంది. పద్య రచనలు ప్రోత్సహించింది. ఆ దిశలో “కవితా (స్రవంతి, కవితార్వురి” 
పేర్లతో రెండు సంకలనాలు ప్రకటించింది. 


120 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


హితసాహితి ఆధ్వర్యంలో 'సాహితీస్రవంతి” పేరుతో ఒక లిఖిత పత్రిక 
కొంతకాలం నడిపినారు. గుండి వేంకటాచార్యుల 'శ్రీవ్రతము”, కసిరెడ్డి వెంకటరెడ్డి 
“శ్రీనరసింహ ్రితార్తి భంజనా”, ఎ.నటేశ్వరశర్మ 'వసంతకుమారి”' తదితర రచనలు 
ఈ సంస్థ పక్షాన ప్రచురించారు. ఆయా పుస్తక రచయితలతో పాటు తిగుళ్ల వేంకటేశ్వర 
శర్మ, అవధానం రంగనాథ వాచస్పతి, కె.ఎల్‌, వ్యాస్‌, జి. శంకర శర్మ, అనంతకుమార 
శర్మ తదితరులు సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పనిచేశారు. అయితే, అటువంటి 
భావజాలంతోనే పనిచేసే జాతీయ సాహిత్య పరిషత్‌ 1974లో ప్రారంభం కావడంతో 
హితసాహితి కార్యక్రమాలు తగ్గిపోయాయి. 


జాతీయ సాహిత్య పరిషత్‌ 


1974 ఆగస్టు 15న ఆచార్య బిరుదురాజు రామరాజు చేతుల మీదుగా 
కామారెడ్డిలో జాతీయ సంస్థకు ప్రాంతీయ శాఖగా జాతీయ సాహిత్య పరిషత్‌ ఏర్పడింది. 
భారతీయ సంస్కృతీ, విలువలు చాటిచెప్పడం, జాతీయ భావాలు పెంపొందించడం, 
అందుకు సాహిత్యాన్ని సాధనంగా మలచుకోవడం జాసాప ఆశయాలు. కామారెడ్డిలో 
ఈ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. కార్గిల్‌ యుద్ధ విజయోత్సవ 
కవిసమ్మేళనం కూడా నిర్వహించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో “కదలిరా జలధరా!” 
కవితా సంకలనం ప్రకటించింది. ఈ సంస్థలో ప్రధానంగా పనిచేసినవారిలో కసిరెడ్డి 
వెంకటరెడ్డి, ఎ.ఆర్‌. వాచస్పతి, అయాచితం నటేశ్వర శర్మ తదితరులు ముఖ్యులు. 
సాహితీమిత్ర సాహిత్య సాంస్కృతిక సంస్థ 

సాహిత్యానికి సామాజిక ప్రయోజనాన్ని అందించడానికి 1987లో కామారెడ్డిలో 
సాహితీమిత్ర ఏర్పడింది. సాహిత్యం మానవ నైతిక విలువల శాస్త్రంగా భావించిన 
కవులు, గతంలో ఆదర్శ కళాసమితిలో పనిచేసినవారు ఏర్పాటుచేసిన సంస్థ ఇది. 
ఈ సంస్థ తరఫున ప్రగతిశీల సాహిత్యంపై కామారెడ్డిలో అనేక చర్చలు, సమ్మేళనాలు 
నిర్వహించారు. దళితసాహిత్యం పై, అభ్యుదయ సాహిత్యంపై ఈ సంస్థ ఏర్పాటుచేసిన 
సదస్సులలో శివసాగర్‌, జి.లక్ష్మీనర్సయ్య, శివారెడ్డి, ఓల్లా, నగ్నముని, నిఖిలేశ్వర్‌, 
జ్వాలాముఖి, నందిని సిధారెడ్డి, నలిమెల భాస్మర్‌ వంటి సాహితీప్రముఖులు పాల్గొని 
ప్రసంగించారు. స్త్రీవాద, దళిత సాహిత్యాల నిర్మాణానికి, ప్రచారానికి, అంధవిశ్వాసాలు, 
దురాచారాల నిర్మూలనకు ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టింది. వి. ఆర్‌. శర్మ 
రాసిన 'వానపూలకొండి ఈ సంస్థ వెలువరించిన విశిష్టరచన. 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 121 


సమైక్యసాహితి 

1990లో నాగిరెడ్డిపేటలో ఈ సంస్థ స్థాపించబడింది. సూరారం శంకర్‌ 
కృషితో ఏర్పడ్డ సమైక్యసాహితి ఆ ప్రాంతంలో సాహిత్యవాతావరణం సృష్టించింది. 
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ప్రాంత రచయితలను ఒక్కతాటి మీదికి తెచ్చేయత్నం చేసింది. 
సూరారం రాసిన 'విద్యార్థిగేయాలు, మాహాసంకల్పంి ఈ సంస్థ తరఫున వచ్చిన 
రచనలు. 
రసమయి 

బాన్సువాడలో 1991లో ఏర్పడింది. ఈ (ప్రాంతంతో సాహిత్య, కళా 
కార్యక్రమాల నిర్వహణతో పేరుపొందింది. సంస్థ పక్షాన జానపదగేయ విభావరులు 
నిర్వహించారు. అక్షరకిరణం ఉద్యమంలో ఈ సంస్థ సభ్యులు పాటలు రాసి, పాల్గొన్నారు. 
ఆ పాటలు ఆకాశవాణి ద్వారా కూడా ప్రసారమయ్యాయి. పెనుగొండ శ్రీనివాసులు, 
యస్‌.వియస్‌.ఎల్‌యన్‌. శర్మ, కె.గంగా(ప్రసాద్‌ తదితరులు ఈ సంస్థలో ముఖ్యులు. 
సాహిత్య తరంగిణి 

1992 లో సూరారం శంకర్‌ నేతృత్వంలో ఎల్లారెడ్డిలో ఏర్పడింది. ఎల్లారెడ్డిలోని 
ముఖ్య రచయితలంతా ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖుల చేత 
సాహిత్యప్రసంగాలు ఇప్పించారు. సూరారం “ఇవాళే అంకురిద్దాం, హృదయం, పప్పు 
నారాయణ రాసిన 'వేదసుధి సాహిత్య తరంగిణి తరఫున వెలువడ్డ రచనలు. 
స్ఫూర్తిసాహితి 

కామారెడ్డిలో డా॥ వి.ఆర్‌. శర్మ, మోత్య్మూరి అశోక్‌ కుమార్‌, డా॥ వి.శంకర్‌లు 
2004 లో స్థాపించారు. సంస్థ తరఫున సాహిత్యగోష్టులు, కవిసమ్మేళనాలు 
నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం గురించి చర్చలు, సమావేశాలు నిర్వహించింది. 
జిల్లా కవులతో తెలంగాణ బతుకు, ఆరాట, పోరాటాలను చిత్రించే కవితలతో “అద్దం” 
కవితా సంకలనం తెచ్చింది. తెలంగాణ ఉద్యమంపై జిల్లాలో వెలువడిన రెండో 
సంకలనమిది. (మొదటిది గాయి, జిల్లా రచయితల మహాసభ, 2002) 

ఈ సంస్థ కార్యక్రమాల్లో డా॥నందిని సిధారెడ్డి, డా॥ అమ్మంగి వేణుగోపాల్‌, 
జింబో, పెద్దింటి అశోక్‌కుమార్‌ వంటి సాహితీవేత్తలు పాల్గొని, ప్రసంగించారు. 
నిజామాబాదు సాహితీ సంఘాల సమాఖ్య 

జిల్లాలో ఉన్న సాహితీ సంస్థలు పరస్పర సమన్వయంతో సాహిత్య కార్యక్రమాలు 
నిర్వహించడానికి ఏర్పడిన సంస్థ ఇది. ఘనపురం దేవెందర్‌, ఎనిశెట్టి శంకర్‌ల 


122 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఆధ్వర్యంలో జరిగిన సంస్థ కార్యక్రమాల్లో బాన్సువాడకు చెందిన కొండా రాజశేఖర్‌గౌడ్‌ 
కూడా క్రియాశీలంగా పనిచేశారు. 
తెలంగాణ రచయితల వేదిక 

తెలంగాణ సాహిత్య చైతన్య విస్తరణకు, ఉద్యమ భావజాల వ్యాప్తికి నందిని 
సిదారెడ్డి, వేణు సంకోజుల నాయకత్వంలో 2002లో తెలంగాణ స్థాయిలో ఏర్పడిన 
సంస్థ ఇది. దానికి అనుబంధంగా బైస దేవదాసు, ఎనిశెట్టి శంకర్‌ల సారథ్యంలో 
తెరవే నిజామాబాదు జిల్లా కమిటీ ఏర్పడింది. వీరి ఆధ్వర్యంలో 2002 నవంబరులో 
జిల్లా మహాసభలు జరిగాయి. ఆ సభల్లోనే గాయి సంచిక వెలువడింది. ఆచార్య 
కొత్తపల్లి జయశంకర్‌ చేతుల మీదుగా ఆవిష్మరించబడింది. 


డా॥ వి.ఆర్‌. శర్మ, డా॥ వి.శంకర్‌ల సారథ్యంలో కామారెడ్డిలో ప్రాంతీయ 
సాహిత్యసదస్సు నిర్వహించింది. డా॥ నందిని సిధారెడ్డి, డా॥ నలిమెల భాస్కర్‌, జూకంటి 
జగన్నాథం, దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో జిల్లా 
రెండో మహాసభ కూడా నిర్వహించబడింది. ఆ సభలో విలువైన వ్యాసాలు, కవితలతో 
“క్యాలి” ప్రత్యేక సంచిక ఆవిష్మరించబడింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 
పూర్వమున్న సంఘటిత సాహిత్యచైతన్యం తగ్గింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా తెరవేకు 
గఫూర్‌ శిక్షక్‌ అధ్యక్షుడుగా, అల్లి మోహన్‌రాజ్‌ కార్యదర్శిగా సాహిత్య కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నారు. గపూర్‌ శిక్షక్‌ ఆధ్వర్యంలో ఎన్నీల ముచ్చట్లు పేరుతో కార్యక్రమం 
నిర్వహించి సంకలనంగా కూడా ప్రచురించారు. 
భీమన్న సాహితీ పీఠం 

ఇది బాన్సువాడ కేంద్రంగా పనిచేస్తున్న సాహిత్య సంస్థ. గోశిక నరహరి, 
సుప్పని సత్యనారాయణ తదితరులు ఈ సంస్థను నడుపుతున్నారు. డా॥॥ అందెశ్రీ వంటి 
కవులతో కార్యక్రమాలు నిర్వహించారు. సత్యనారాయణ రచనలు ఈ సంస్థ పక్షాన 
వెలువరించారు. 
తెలంగాణ రచయితల సంఘం 

తెలంగాణ రాష్టం ఏర్పడుతున్న దశలో స్వీయ సాహిత్య అస్తిత్వ నిరూపణకు 
పురుడుపోసుకున్న రాష్ట్రస్థాయి సంస్థ తెలంగాణ రచయితల సంఘం. గతంలో 
తెలంగాణ రచయితల వేదికకు సారథ్యం వహించి, సాహిత్యోద్యమాన్ని ముందుకు 
తీసుకెళ్లిన నందిని సిధారెడ్డి నాయకత్వంలో తెరసం ఏర్పడింది. 1950 దశకంలో 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 123 


దాశరథి, కాళోజీ, సినారెలు వంటి మహాకవులు నడిపిన సాహిత్య సంస్థను అలాంటి 
లక్ష్యాలతోనే పునరుజ్జీవింపజేశారు. 

ఈ సంస్థ తరఫున అనేక కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు జరిగినాయి. 
సాహితీ ప్రముఖులతో సాహితీప్రసంగాలు ఇప్పించింది. కామారెడ్డిలో కావ్య 
కళావిలువలు తెలియజెప్పే లక్ష్యంతో వివిధ అంశాలపై డా॥నందిని సిధారెడ్డి, 
యం. నారాయణశర్మ, డా॥నాకేశ్వరం శంకరం, డా॥ అయాచితం నటేశ్వరశర్మల 
ప్రసంగాలతో కవిత్వ కళాశిబిరం, కవిసమ్మేళనం నిర్వహించింది. వాటిని క్రోధీకరించి 
కొత్తతొవ్వ పేరుతో సంకలనంగా ప్రచురించింది. డా. వి.శంకర్‌ రాసిన నిజామాబాదు 
జిల్లా కవిత్వం ప్రచురించి మహాకవి డా.సి. నారాయణ రెడ్డితో ఆవిష్మరింపజేసింది. 
తెలంగాణ అస్తిత్వ చైతన్యం తెలియజెప్పేలా సమావేశాలు నిర్వహించింది. 

తగిరంచ నర్సింహారెడ్డి అధ్యక్షులుగా, బి. చలపతి ప్రధాన కార్యదర్శిగా, తెరసం, 
కామారెడ్డి జిల్లా కమిటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


చా 


124 కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఉపయుక్త గ్రంథాలు 


ls గోల్మొండ కవుల సంచిక- సురవరం ప్రతాపరెడ్డి, 
తెలంగాణ జాగృతి ప్రచురణ, 2012 
ముంగిలి- సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మట్టి ప్రచురణ, 2009 
3. _ తెలంగాణ సాహిత్య వైళిష్ట్రం- ఆచార్య ఎస్వీ రామారావు 
4. దోమకొండ సంస్థాన కవులు-వారి రచనలు, 
-డా.మేడవరం అనంతకుమార శర్మ 
5. దోమకొండ సంస్థానాధీశులు -సాహిత్య సేవ, 
-ఎం. ఎస్‌. యాదగిర్యాచార్యులు 
చరిత్ర పుటలు- ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ 
పనస హనుమద్దాసు రచనలు-పరిశీలన, డా.చాట్ల నర్సయ్య 
రి. నిజామాబాదు జిల్లా కవిత్వం-డా. వి. శంకర్‌, 
తెలంగాణ రచయితల సంఘం (ప్రచురణ, 2016 
9. నిజామాబాదు జిల్లా చారిత్రక వైభవం- సిద్ధ సాయరెడ్డి, 2009 
10. కామారెడ్డి జిల్లా కవులు, రచయితలు -డా. చాట్ల నర్సయ్య (అముద్రితం) 
11. కొత్త మలుపు (సంకలనం), ఆదర్శ కళాసమితి, 1973 
12. కవితార్వురి (సంకలనం), హితసాహితి, 1976 
13. గాయి (సంకలనం), 2002 
14. అద్దం (సంకలనం), స్ఫూర్తిసాహితి ,2004 
15. పొలికేకలు, కామారెడ్డి కవుల సమాఖ్య, 2009 
16. ఆఫ్రీ ధక్కా కామారెడ్డి కవుల సమాఖ్య, 2011 
17. ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక, కామారెడ్డి జిల్లా 2017 
మరియు జిల్లా కవుల రచనలు 


ణా 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 125 


